(ఈ 
శ్రీమతే రామానుజాయ నమః 


పెరియవాచ్చాన్‌ పిళ్లై అనుగ్రహించిన 


చతుఃర్లోర వ్యాఖ్యానము 


ఆం(ధానువాద నహితం 


పండితరత్న, సంత్సంప్రదాయసుధాంబుధి 
ఉ.వే. శ్రీమాన్‌ దాః! ఈ.ఏ. శింగరాచార్యస్వామి 
సంపాదకుడు: 
ఈయుగ్ణ అనంత రంగ రామన్‌ 


27-Feb-2022 


నిన్నసము 


పూర్వాచార్యప్రణీతాః సురుచిరనుతయో భవ్యవేదాంతతత్త్వం 
వ్యాకుర్వాణా మృదూక్యా సహృదయహృదయం రంజయంత్యో జయంతి, 
సర్వాస్వేతాసు భాతి ద్రమిడనిగమవాగర్థమాధుర్య మేవం 
తత్త్వం (శ్రీమద్ద్వయాఖ్యావిదితమనుమణేః సర్వదా యచ్చ భావ్యమ్‌. 


బ్రీమద్యామునసూరిభిః కృతచతుఃశ్లోక్యాం రమావైభవం 
వేదాంతోదితభవ్యరీతి మనుసృత్యోక్తం మనోజ్ఞం విదామ్‌, 
తత్సర్వం కరుణాప్రచోదితమనాః శ్రీకృష్ణసూరిర్లురుః 
వ్యాఖ్యాతీహ మణిప్రవాళసరణిం స్వీకృత్య హృద్యక్రమామ్‌. 


వ్యాఖ్యేయం కృష్ణసూరేః శ్రుతియుగళశిరఃసూక్తిసందర్భగర్భా 
న క్లుప్తా నాతి దీరా చ విశదయతి తత్త్వం (శ్రియో లోకమాతుః, 
తా మాంధ్ర్యాం శింగరార్యోనువదతి జనిసాఫల్యమాప్తుం సపర్యాం 
కృత్వా పద్మాలయాశ్రీచరణకమలయోః వాజ్మయీం స్వానురూపామ్‌. 


శీవైష్ణన సంప్రదాయంలో నిత్యం అనుసంధించుకోదగిన పూర్వాచార్య 
స్పోతలలో భగవద్యామున కృతమైన “చతుఃశ్లోకి' ఒకటి. ఇది లక్ష్మీస్వరూపాన్ని 
క్లుప్తంగా స్తుతిస్తున్నది. ఇందులో నాలుగు శ్లోకాలు ఉన్నందున, దీనికి ఈ పేరు 
వచ్చింది. లక్ష్మీవైభవాన్ని తెలియజేసే పూర్వాచార్య స్తుతులలో ఇది మొదటిది. 

మన పూర్వాచార్యులు అనుగ్రహించిన స్తోత్రాలు అన్నీ కేవలం స్తుతులు 
కావు. అని వేద, ఇతిహాస, పురాణాది గ్రంథాలలో, ఆగార్ల, దివ్య ప్రబంధాలలో 
తెలియజేయబడిన విశేషాలను మనకు మధురంగా అందజేస్తాయి. అందువల్ల, 
వీటిని అనుసంధించుకోవడం ద్వారా ఆయా గ్రంథాలలోని విశేషాలు కూడా 
అనుసంధించుకున్నవారము కాగలము. అంతేకాక, శ్రీవైష్ణవ సంప్రదాయ స్తోత్రాలన్నీ 
ద్వయమంత్రార్జాన్ని ప్రధానంగా అందిస్తాయి కనుక, వాటి అనుసంధానం 


ద్వయార్థం యొక్క అనుసంధానమే కాగలదు. ఈ కారణం చేతనే పూర్వాచార్య 
స్తోత్రాలను వ్యాఖ్యానించేటపుడు మన పెద్దలు, సంస్కృత, ద్రావిడ, వేదాంతాలలోని 
సూక్తులను ఉదాహరిస్తూ వివరించారు. 

ఈ (క్రమంలోనే పెరియవాచ్చాన్‌సిళ్సై, యామునుల చతుఃజ్లోకి'ని 
వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం ఇంతనరకూ తెలుగులో అనువదింపబడలేదు. 
మూలం మాత్రం ఇంతకుముందు ఒకసారి విజయనగరంలో ఉ.వే. శ్రీమాన్‌ కందాళ 
వేంకటాచార్యస్వామివారి తిరునక్షత్రోత్సవ సందర్భంలో ముద్రింపబడిన నాయనార్‌ 
ఆచ్చాన్‌ సిళ్సై 'చతుఃశ్లోకి వ్యాఖ్యానంతో పాటు ముద్రింపబడింది. ఇపుడు, ఆ 
మూలానికి తెలుగు అనువాదాన్ని జోడించి, ప్రపన్నలోకానికి సమర్సింప- 
బడుతున్నది. 

తమిళ లిపిలో ఈ వ్యాఖ్యానాన్ని, దీనికి సరళమైన తమిళ అనువాదాన్ని 
అందజేసిన మహనీయులు, (శ్రీవైప్లన సింహ ఉ.వే. శ్రీమాన్‌ యెన్‌.కృష్ణస్వామి 
అయ్యంగార్‌ స్వామివారు. వారు అందించిన తమిళ వివరణను ఆధారంగా చేసికొని 
ఈ వ్యాఖ్యానం అనువదింపబడింది. అనువాదంలోని దోషాలను సహృదయ 
పాఠకులు మన్నించగలరు. ఈ వైంకర్యంలో నన్ను ప్రోత్సహించి, ఆశీర్వదించిన 
దాసుని పితృ చరణులు న్యాయ వేదాంత నిద్వాన్‌, ఉభయ వేదాంత భాస్కర, 
ఉ.వే.శ్రీమాన్‌ ఈయుణ్లీ రంగాచార్యస్వామి వారి సన్నిధిలో దాసోహపూర్వకంగా 
ప్రణమిల్లుతున్నాను. తనవంతు సహకారాన్ని అందజేసి, ఈ గ్రంథాన్ని చక్కగా 
రూపొందించిన చిరంజీవి, కుమారుడు శ్రీమాన్‌ ఈయుణ్లి అనంత రంగ రామన్‌కు 
అనేక మంగళాశాసనములు. స్వస్తి 


యామునార్య చతుఃశ్లోకీ శబ్దత శ్చార్థత స్తథా, 
విభాత్వాచార్యకారుణ్యాత్‌ హృదయే సర్వదా మమ. 


భాగవత చరాణాంఘు రేణువు, 
ఈ.ఏ.శింగరాచార్యులు 


4 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


శ్రీమతే రామానుజాయ నమః 


భగవద్యామునాచార్య ప్రజీతమైన 
చతుఃశ్తోకీ - సవ్యాఖ్యానమ్‌ 
కాంత స్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ; 
బ్రహ్మేశాదిసురవ్రజ స్సదయిత స్త్వద్దాసదాసీగణః 
శ్రీరిత్యేవ చ నామ తే భగవతి! బ్రూమః కథం త్వాం వయమ్‌॥ 1 ॥ 


పరమకారుణికరాన 
శ్రీ పెరియవాచ్చాన్‌పిళ్ళె అరుళిచ్చెయ్‌ద 
చతుఃశ్లోకీవ్యాఖ్యానమ్‌ 
శ్రీమత్కృష్టసమాహ్వాయ నమో యామునసూనవే । 
యత్మటాక్షైకలక్ష్యాణాం సులభః శ్రీధరః సదా ॥ 
అవతారికై:- నమ్‌ దర్శనత్తుక్కు ప్రధానమ్‌ రహస్యత్రయ మెన్గుమ్‌, శ్లోకత్రయ 


మెన్టుమ్‌, చతుఃశ్లోకీ యెన్టుమ్‌ నమ్‌ ఆచార్యర్‌కళ్‌ అరుళిచ్చెయదుపోరువర్‌కళ్‌. 
ఇదిల్‌ తిరుమంత్రత్తాలే స్వరూపముమ్‌, స్వరూపానురూపమాన పురుషార్థముమ్‌ 


అవతారిక వివరణమ్‌ 
మన దర్శనానికి ముఖ్యమైన ప్రమాణాలు మూడు రహస్యాలు అని, 
మూడు శ్లోకాలు అని, నాలుగు శ్లోకాలు అని మన పూర్వాచార్యులు తెలిపారు. 
తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం అనేవి మూడు రహస్యాలు. ణీ వరాహస్వామి, 
జీవులు తరించడం కోసం భూదేవికి తెలిపిన “స్థితే మనసి” అని ప్రారంభం 
అవుతున్న రెండు శ్లోకాలు శ్లోకద్వయమనబడుతుంది. శీయామునులు లక్ష్మీదేవి 
వైభవాన్ని “కాంతస్తే” అని ఆరంభించి నాలుగు శ్లోకాలతో అనుగ్రహించిన స్తోత్రం 


చతు:శ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 5 


ప్రతిపాదిక్కప్పడుకైయాలే, అన పురుషార్థత్తుక్కు ఉపాయచిన్తె పణ్జుకిఅిదు చతుః 
శ్లోకియాలుమ్‌, శోకద్వయత్తాలుమ్‌. ఇవ్విడత్తిల్‌ చతుః ఃశోకీయాల్‌ శెయ్‌కిజదు 
ఎన్నెన్టాల్‌ - నమ్బెరుమాళుక్కు దేవతాన్తరబ్దతైక్కాట్టిలుమ్‌ వాశి మోక్షపదత్వమ్‌, 


జగత్క్మారణత్వమ్‌ -ఎన్లిఐ ఇవై. ఇవైతాన్‌ ఎత్తాలే వన్టదెన్టాల్‌ - శ్రియః 
పతిత్వ-నారాయణత్వజ్జళాలే నన స్ట పరత్వాదిగుణజ్ఞకాలే ఎన్లె. 'వేదార్థమాయిరున్దుళ్ళ 
అర్జపంచకత్తుక్కు వివరణమాన శ్రీవిష్ణుపురాణత్తిజ్కు ----- పర్యాలోచనమ్‌ 
పణ్సియిరున్నళ్ళ ఆళవన్నార్‌ స్తోల్రీకరిత్తు, (శియః పతిత్వనిబంధనమాన 
సౌలభ్యాదిగుణబ్దళై అనుభవిక్కిజార్‌ చతుఃశ్లోకియాలే. 


చతుఃశ్లోకి అనబడుతుంది. ఇందులో, అష్టాక్షరి అనబడే ఎనిమిది అక్షరాలను 
కల తిరుమంత్రంతో జీవాత్మ యొక్క స్వరూపం, ఆ స్వరూపానికి తగిన ఫలం 
చెప్పబడినందున, ఆ ఫలాన్ని పొందడానికి తగిన ఉపాయాన్ని వివరిస్తున్నవి - 
“చతుఃశ్లోకి, రెండు శ్లోకాలను కలిగిన వరాహ చరమశ్లోకం' అనే రెండు. ఇక్కడ 
చతుఃశ్లోకి ద్వారా చెప్పబడేది ఏమి? అని అంటే, - (శ్రీ రంగనాథునకు మిగిలిన 
దేవతల కంటే గొప్పతనం మోక్షాన్ని ఇచ్చేవాడై ఉండడం, జగత్తుకు కారణమై 
ఉండడం అనేవి. ఆ స్వామికి ఉండే ఈ గొప్పతనాలు దేనివల్ల వచ్చినవి? - అని 
అంటే, అతడు లక్ష్మీవల్లభుడై ఉండడం, నారాయణుడై ఉండడం మొదలైనవానితో 
కలిగిన పరత్వం, సౌలభ్యం మొదలైన గుణాలతో వచ్చినవి. వేదం మొదలైన 
శాస్త్రాలలో - 1)ఆశ్రయించదగిన పరమాత్మ యొక్క స్వరూపం, 2)ఆ స్వామిని 
ఆశ్రయించే జీవాత్మ యొక్క స్వరూపం, క5)ఆ(శయించడానికి తగిన దారి, 4) 
ఆ(శ్రయించినందున పొందే ఫలం, 5)ఆ(శ్రయించడంలో ఏర్పడే విరోధులు అనే 
అయిదు అర్థాలు చెప్పబడ్డాయి. ఆ ఐదు అర్థాలను విష్ణుపురాణం మొదలైన 
(ప్రమాణాలు వివరిస్తున్నాయి. శీ యామునులు వానిని చక్కగా విచారించి 
చూచి, రెండు స్తుతుల మూలంగా వానిని తెలియజేశారు. ఆ రెండు స్తోత్రాలలో, 
లక్ష్మీదేవిని ఉద్దేశించిన ఈ చతుఃశ్లోకి ద్వారా లక్ష్మీనాథుడై ఉండడంవల్ల 
భగవంతునకు కలిగిన సౌలభ్యం, సౌశీల్యం మొదలైన సహజగుణాలను 
వివరిస్తున్నారు. 


ఖ్‌ ఇక్కడ కొంతవ్యాఖ్యానం లోపించింది. 


శ్లోకి - పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 


° 
° 


చతు 


౦ 
ke 
రడ 
ఇర 
యర్రా 
| 
3 
ర్త 
ks 
ర 
ఇర 
యి 


చతు:శ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 7 


ఇదిల్‌, ముదల్‌శ్లోకత్తాల్‌ పిరాట్టియినుడైయ నారాయణసంబంధ 
నిబన్గనమాన పరత్వమ్‌ ప్రతిపాదికృప్పడుకిజడు. ఇరణ్ఞామ్‌ శ్లోకత్తాలే అన ప్పరత్వత్రె 
అనుభవిత్తుక్కొల్లు పిరాట్టియుడైయ పురుషకారత్వమ్‌ శొల్లప్పడుకిజదు. "మూన్దాట్‌ 
శ్లోకతాలే ఇప్పడి క్కొత్త సౌలభ్యాదిగుణబ్దళైయుడైయ పెరియపిరాట్టియారుక్కు 
జగత్మారణత్వత్తిలుమ్‌ అన్తర్భావ ముణ్లు ఎన్సు మిడత్తె చ్చాల్లి ఉపాయకీర్తనమ్‌ 
పజ్జప్పడుకిజిదు. నాలామ్‌ శ్లోకత్తాలే క్రీ[్‌చ్చాన్న ఉపాయో... .పడువదాయిరున్లుళ్ళ 
ఫలస్వరూపమ్‌ నిరూపిక్కప్పడుకిణదు. 


(కాంత స్తే పురుషోత్తమః)- పిరాట్టియె నిరూపిక్కుమ్చోదు ఎమ్బెరుమాన్‌ 
సంబంధనిబంధననిరూపణమ్‌ పణ్గవేణుమ్‌. ఇవనైయుమ్‌, ఇవళుడైయ 
సంబంధత్తాలే ఎన్టుమ్‌ నిరూపిక్కవేణ్డుమ్‌. అదెజ్బనే ? ఎన్నిల్‌, “కః శ్రీః శ్రియః” 
(స్తోత్ర-12) ఎన్గుమ్‌, “శ్రియః శ్రియః భక్తజనైకజీవితమ్‌” (స్తోత్ర-45) ఎన్టుమ్‌, 
“తిరువుక్కుమ్‌ తిరువాకియ శెల్వా” (పెరియ తిరు-7-7-1) ఎన్ఫుమ్‌, “ఎన్‌ 

ఈ చతుఃశ్లోకి అనే స్తోత్రంలోని మొదటి శ్లోకంతో నారాయణునకు 
పత్నియె ఉన్నందున లక్ష్మికి కలిగిన గొప్పతనం చెప్పబడుతున్నది. రెండవ శ్లోకంతో 
ఆ గొప్పతనాన్ని అనుభవిస్తూ, లక్ష్మీదేవి యొక్క పురుషకారభావం చెప్పబడుతున్నది. 
మూడవ శ్లోకంతో అటువంటి సౌలభ్యాన్ని పరత్వాన్ని కలిగిన లక్ష్మీదేవితో 
భగవంతునకు లోకానికి కారణం ఉండే సమయంలో కూడా సంబంధం ఉన్నది 
అని తెలిపి, లక్ష్మీదేవిని, భగవంతుని ఆశ్రయించేవారికి ఆ భగవంతుడు 
మోక్షోపాయం అవుతున్నాడు అని చెప్పబడింది. నాలుగవ శ్లోకం ద్వారా పూర్వం 
తెలిపినట్లు భగవంతుని ఉపాయంగాను, లక్ష్మీదేవిని పురుష కారణంగాను 
ఆ(శ్రయించినవారు పొందే ఫలం నిరూపింపబడింది. 

వ్యాఖ్యానం: (కాంతస్తే పురుషోత్తమః) దీని ద్వారా లక్ష్మీదేవి గొప్పదనాన్ని 
చెప్పేటప్పుడు ఆమె. భగవంతుని పత్ని అని ఆ స్వామియొక్క సంబంధాన్ని 
పురస్కరించుకునే వివరించాలి. భగవంతుని వైలక్షణ్యాన్ని నిరూపించేటప్పుడు 
“అతడు లక్ష్మీ నాథుడు” అని ఆ లక్ష్మీయొక్క సంబంధాన్ని పురస్కరించుకుని 
వివరించాలి. అది ఏ విధంగా? - అంటే, “కః (శ్రీః శ్రియః” (స్తోత్రరత్నం-12) 
(లక్ష్మికి కూడా లక్ష్మి అయినవాడు ఎవడో) అని, “తిరువుక్కుమ్‌ తిరువాకియ 


స ఇక్కడ కొంతవ్యాఖ్యానం లోపించింది. 


8 చతుఃశ్లోకి - పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


తిరుమకళ్‌ శేర్‌ మార్చనే” (తిరువాయ్‌- 7-2-9) ఎన్టుమ్‌ శొల్లుకైయాలే. పిరాట్టియె 
నిరూపిక్షుమ్బాదుమ్‌ “కాన్త స్తే పురుషోత్తమః” ఎన్గుమృడియాయిటే యిరుప్పదు. “భర్తా 
తే పురుషోత్తమః” ఎన్నాదే, “కాంత స్తే పురుషోత్తమః” ఎన్నానెన్‌? ఎన్ఫాల్‌, 
“రాఘవోల_ర్హతి వైదేహేమ్‌” (రామా- సుందర- 16-5) ఎన్టుమ్‌, 
“భగవన్నారాయణాభిమతానురూప.... కల్యాణగుణగణామ్‌” (శరణాగతిగద్య) 


శెల్వా” (పెరియ తిరు-7-7-1) (లక్ష్మికి కూడా లక్ష్మీవంటివాడవు అయిన 
సంపద్రూపా!), “ఎన్‌ తిరుమకళ్‌ శేర్‌ మార్చనే” (తిరువాయ్‌-7-2-9) (లక్ష్మీదేవి 
నిత్యం నివసించే వక్షస్థలాన్ని కలిగిన స్వామీ!) అని ఆగ్వార్లు, ఆచార్యులు 
పలికినందున, లక్ష్మీ స్వరూపాన్ని నిరూపించేటప్పుడు ఈ సందర్భంలోవలెనే 
భగవంతుని పురస్మరించుకునియే నిరూపించవలసి ఉన్నది. “భర్తా తే పురుషోత్తమః 
” అని చెప్పకుండా, “కాంత స్తే పురుషోత్తమః” అని అనడం ఎందుకు? అంటే, 

“తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్‌, రాఘవోరతి వైదేహీం 
తం చేయమసితేక్షణా” (రామాయణం-సుందరకాండ-16-5) (ఒకేవిధమైన 
గుణాలువయస్సు, ప్రవర్తన అనే వీటిని కలిగినది, సమానమైన కులాన్ని, లక్షణాలను 
కలిగినది అయిన వైదేహికి రాముడు తగినవాడు, నల్లని కన్నులను కల ఈమెకు 
కూడా అతడే తగినవాడు) అని, “భగవన్నారాయణాభిమతానురూప స్వరూప 
రూప గుణవిభవై శ్వర్యశీలాద్యనవధి కాన ంఖ్యేయకల్యాణగుణగణాం 
పద్మవనాలయాం భగవతీం (శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం 
దేవదేవదివ్య మహిషీమ్‌ అఖిల జగన్మాతరమ్‌ అశరణ్యశరణ్యామ్‌ అనన్యశరణః 
శరణ మహం ప్రపద్యే” (శరణాగతి గద్యం-1) (భగవానుడైన నారాయణునకు 
ఇష్టంగా, తగినవిగా ఉండే స్వరూపం, రూపం, గుణం, విభూతి, ఐశ్వర్యం, 
శీలం మొదలైన అంతులేని గొప్పతనాన్ని కలిగిన, లెక్కలేని కళ్యాణ గుణాలు 
అనే వీటిని కలిగినది, పద్మవనాన్ని నివాసంగా కలిగినది, పూజించదగినది, 
ఎల్లప్పుడు భగవంతునికే విడిచి ఉండలేనిది, దోషంలేనిది, దేవదేవుడైన భగవానుని 
దివ్య మహిషి అన్ని లోకాలకు తల్లి, విశేషించి నాకు తల్లి, గతిలేనివారికి 
గతియె ఉన్నది అయిన లక్ష్మీదేవిని వేరొక ఏ గతి లేని నేను శరణు పొందుతున్నాను) 


చతుఃశ్లోకి జ పెరియవాచ్చాన్‌ పిల్ఫై వ్యాఖ్యానం 9 


ఎన్ఫమ్‌, “శ్రీవల్లభ” (శరణాగతిగద్య) ఎన్ఫమ్‌, “భోగోపోద్దాతకేళీ - 
చుళకితభగవదై వశ్వ్చరూప్యానుభావా” (శ్రీగుణ -డ్తీ) ఎన్టుమ్‌, “ఉనక్కేజబ్ముమ్‌ కోలమలర్‌ 
ప్పావైక్కు అన్నాకియ ఎన్‌ అన్సేయో” (తిరువాయ్‌-10-10-6) ఎన్టుమ్‌, “పిత్తర్‌ 
పనిమలర్‌ మేల్‌పావైక్కు” (తిరునెడున్హాణ్ణకమ్‌-18) ఎన్ఫుమ్‌ ప్రయోగమ్‌ 
పణ్జకిజార్‌కలిటే. 

“హరిక” ఎన్నుదల్‌, “విష్ణుణఎన్నుదల్‌ శెయ్యాదే, “పురుషోత్తమః” 
ఎన్నానెన్‌? ఎన్టాల్‌, “ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ, క్షర స్పర్వాణి 
భూతాని కూటస్టో౭_ క్షర ఉచ్యతే, ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః 


అని, “శ్రీవల్లభ!” (శరణాగతి గద్యం-6) (లక్ష్మీదేవికి నాథా!) అని, 
“యద్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః, వేదాంతాః 
తత్వచింతామురభిదురసి యత్సాదచిహ్నైః తరంతి, భోగోపోద్దాతకేలీచులకిత 
భగవతద్వైశ్వరూప్యానుభావా, సా నః శ్రీరాస్త్రృణీతా మమృతరహరిధీలంఘనీయై 
రపాంగైఃి” (& గుణరత్నకోశం-4) (మురారియొక్క స్థావర జంగమ రూపమైన 
సృష్టిలోని హెచ్చుతగ్గులకు ఎవరియొక్క కనుబొమ్మల కదలికల కారణం 
అవుతున్నాయో, మురారియొక్క వక్షస్థలంలో ఎవరి పాదముద్రలను చూచి 
వేదాంతాలు పరతత్వ విచారణను నిర్ణయిస్తున్నాయో, భగవానుని 
విశ్వరూపానుభవాన్ని తన 'భోగారంభం'” అనే క్రీడతోనే ఏలగలిగిన ఆ శ్రీదేవి 
అమృత సముద్రంలోని కెరటాలను జయించే తన చూపులతో నన్ను చల్లబరచాలి) 
అని, “ఉన క్కేజ్ముమ్‌ రకోలమలర్‌ పావైక్కు అన్భాకియ ఎన అన్ఫేయో!” (తిరువాయ్‌- 
10-10-6) (నీకు తగిన లక్ష్మీదేవికి వల్లభుడవై, నా ప్రేమకు ఆస్పదుడవైన 
స్వామీ!) అని, “పిత్తర్‌ పనిమలర్‌ మేల్‌ పావైక్కు” (తిరునెడున్దాబ్ణకమ్‌ -18) 
(చల్లని తామర పువ్వుపై నివసించే లక్ష్మీదేవి విషయంలో వ్యామోహం కలవాడు) 
అని బుషులు, ఆచార్యులు, ఆగ్వార్లు ప్రయోగించారు కదా. 

“హరిః” అని కాని, “విష్ణు” అని కాని చెప్పకుండా, “పురుషోత్తమః 
అని అనడానికి ఏమి కారణం? - అని అంటే, “ద్వావిమౌ పురుషా లోకే 
క్షరశ్చాక్షర ఏవ చ, క్షర సర్వాణి భూతాని కూటస్టోక్షర ఉచ్యతే, ఉత్తమః పురుషస్త్వన్యః 
పరమాత్తేత్యుదాహృతః, యో లోక త్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, యస్మాత్‌ 


10 చతుఃశ్లోకి ఖై పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


, యో లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, యస్మాత్‌ క్షరమ్‌” 
(బ.గీ-15-16-17-18) ఇత్యాది. అచిత్తానదు 
స్వరూపాన్యథాభావయుక్తమాయిరుక్కుమ్‌. చిత్తానదు స్వభావాన్యధాభావ- 
యుక్తమాయిరుక్కుమ్‌, ఆక, ఉభయాన్యధాభావరహితన్‌ ఈశ్వరన్‌ ఎణ్జుకొణ్డు 
తనక్కు విభూతిభూతమాన చేతనాచేతనవిలక్షణనెన్టిట్టు “పురుషోత్తమః” ఎన్లిఅదన్నో 
- ఎన్టిజార్‌. 

(ఫణిపతిః శయ్యా) - ఒరు రాజావుక్కు అభిమతైయాయిరుప్పాళొరుత్తి, 
కణ్దపోదు రసిప్పదిత్తనైయొ రియ ఒరుపడుక్మైయిల్‌ ఏబిప్పెజాదేయాయ్‌త్తు 


క్షరమతీతోహ మక్షరాదపి చోత్తమః, అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః 
,” (గీత-15-16-17-18) (క్షరుడని, అక్షరుడని పురుషులు లోకంలో రెండు 
విధాలైనవారు. అన్ని భూతాలు క్షరులనబడుతున్నారు. కూటస్టుడైన ముక్తాత్మ 
అక్షరుడనబడుతున్నాడు. ఎవడు మూడు లోకాలలోను వ్యాపించి, అందరిని 
ధరించేవాడై, ఏ లోటూ లేనివాడై, నియమించేవాడై, పరమాత్మ అని పేరుతో 
చెప్పబడేవాడు ఉన్నాడో, ఆ పురుషోత్తముడు ముందు చెప్పబడిన పురుషులు 
ఇద్దరికంటే గొప్పవాడు, విలక్షణుడు. నేను; జ్ఞానంలో హెచ్చుతగ్గులు కల అక్షర 
పురుషుని అతిక్రమించినవాడను అయినందున, జ్ఞానంలో హెచ్చుతగ్గులు లేని 
ముక్తపురుషుని కంటే గొప్పవాడనై ఉన్నందున, (శుతులలో, స్మృతులలో 
పురుషోత్తముడు అనే ప్రసిద్ధి పొందాను) అనే గీతా శ్లోకాన్నిబట్టి, అచేతన వస్తువు 
రూపంలోని మార్చును పొందేదై ఉంటుంది, చేతనుడు తన స్వభావమైన ధర్మభూత 
జ్ఞానంలో మార్చును పొందేవాడై ఉంటాడు. ఈశ్వరుడు రూపంలో కానీ, 
స్వభావంలో కానీ మార్చును పొందడు. కనుక, తన సంపద అయిన చేతనాచేతనాల 
కంటే గొప్పవాడు అనే కారణంచేతనే పురుషోత్తముడు అని చెప్పబడుతున్నాడు 
కదా - అని అంటున్నారు. 

(ఫణిపతిః శయ్యా) పలువురు పత్నులను కల ఒక ప్రభువుకు, 
పట్టమహిషిని కాక, మిగిలిన పత్నులను చూచినప్పుడు, వారు అతనికి 
ఆనందించదగినవారై ఉంటారు తప్ప, ఆ ప్రభువుకు తగిన శయ్యను 
అధిరోహించగల అరత కలిగినవారుగా ఉండరు. ఆ విధంగా కాకుండా, 


చతుఃశ్లోకి జ పెరియవాచ్చాన్‌ పిల్ఫై వ్యాఖ్యానం 11 


ఇరుప్పదు. అజ్జనన్థిక్కే “భగవన్నారాయణాభిమతానురూప” (శరణాగతిగద్య) 
ఎన్టుమ్‌, “ఉనక్కేజబ్ముమ్‌ కోలమలర్‌ప్పావై” (తిరువాయ్‌-10-10-6) ఎన్టుమ్‌, 
“రాఘవో9_ర్హతి వైదేహేమ్‌” (రామా-సుందర) ఎన్టుమ్‌ ఇప్పడి ప్రమాణమ్‌ 
ఉణ్బాకైెయాలే కేవలమ్‌ అభిమతైయాన మాత్రమనిక్కే ఇవళుక్కుమ్‌ ప్రాప్త మెన్టిజార్‌. 

(ఫణిపతిః) ఎన్టెయాలే. “అకారేణోచ్యతే విష్ణుః సర్వలోకేశ్వరో హరిః, 
ఉద్ధృతా విష్ణునా లక్ష్మీ రుకారేణోచ్యతే సదా, మకార స్తు తయో రాస ఇతి 
ప్రణవలక్షణమ్‌” (శ్రుతి), “భవాం స్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, 
అహం సర్వం కరిష్యామి” (రామా-అయో.) ఎన్సుమ్‌ శొల్లుకిజపడియే 
ఆత్మవస్తువుక్కు ఒరు మిథునశేషత్వమ్‌ పరమపురుషార్థమాకైయాలే ఇబ్బుమ్‌ 


ఇంతకుముందే ప్రస్తావింపబడిన “భగవన్నారాయణాభిమతానురూప స్వరూప 
రూపగుణవిభవైశ్వర్యశీలాద్యన వధికాసంఖ్యేయకల్యాణగుణగణామ్‌” (శరణాగతి 
గద్య) “రాఫవోర్డత్రి వైదేహీం తం చేయమసితేక్షణూ” (రామాయణం -సుందరకాండ- 
1-6) మొదలైన ప్రమాణాలను బట్టి, “ఉన క్కేజ్ముమ్‌ కోలమలర్‌ పావైక్కు” (నీకు 
తగిన లక్ష్మీదేవి) అని చెప్పబడిన ద్రవిడవేద ప్రమాణాన్నిబట్టి ఈమె పట్టమహిషి 
కనుక, మిగిలిన పత్నులవలె కేవలం ప్రియంగా ఉండడమే కాక, ఆ స్వామికి 
తగినదై ఉండడం వల్ల, అతనికి శయ్యి అయిన ఆదిశేషుడు ఈమెకు కూడా 
పడుక అవుతున్నాడు - అని అంటున్నారు. 

(ఫణిపతిః) ఆదిశేషుడు అని శేషభూతులలో గొప్పవాడు అని అన్నందున, 
“అకారేణోచ్యతే విష్ణుః సర్వ లోకేశ్వరో హరిః, ఉద్ధతా విష్ణునా లక్ష్మీ రుకారేణోచ్య 
తే సదా” (శృతి) (అన్ని లోకాలకు ఈశ్వరుడు, హరి అని, విష్ణువు అని 
చెప్పబడేవాడైన భగవానుడు ఆకారంతో చెప్పబడుతున్నాడు. విష్ణువుచే ఎల్లప్పుడు 
వక్షస్థలంలో ధరింపబడే లక్ష్మి “ఉఊ'కారంచే చెప్పబడుతున్నది. వారికి ఇద్దరికీ 
దాసుడైన జీవుడు 'మికారంచేత చెప్పబడుతున్నాడు - అనేది ప్రణవంలోని 
లక్షణం), “భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యత్తే అహం సర్వం కరిష్యామి 
జాగ్రతః స్వపతశ్చ తే” (రామా!, నీవు సీతాదేవితో కలసి, పర్వత సానువులలో 
విహరిస్తావు. అప్పుడు నేను, నీవు మేల్కొని ఉన్నప్పుడు, నిద్రించేటప్పుడు నీకు 
అన్ని విధాలైన సేవలను చేస్తాను) అనే విధంగా, జీవుడు లక్ష్మీదేవి, పరమాత్మ 


12 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిల్ఫై వ్యాఖ్యానం 


వానుకి -తక్షకప్రభృతికళాన అష్టమహానాగజ్జళుక్కు ప్పరిబృఢ నాయ్‌, 
శేషభూతరుక్కుమ్‌ తలైయాయిరున్గుళ్ళ తిరువన్దా ట్రాన్‌ ఇరుక్కుమ్చోదు ఉన్‌ 
తిరుప్పడుక్కై ఎన్లిజార్‌. 

(ఆసనమ్‌ వాహనమ్‌ వేదాత్మా విహగేశ్వరః)- “సుపర్గోల_సి గరుత్మాన్‌ 
త్రివృత్తే శిరో గాయత్రం చక్షుః స్తోమ ఆత్మా సామ తే తనుః వామదేవ్యం 
బృహద్రథంతరే పక్షా యజ్ఞాయజ్ఞియం పుచ్చం ఛందాంస్యంగాని ధిష్టియాః శఫాః 
యజూంషి నామ” (తైత్తి-యజు-4-1-42) ఎన్టిఅపడియే నాగజాతికళిక్కు 
నాయకనాన అనన్తన్‌ తిరుప్పడుక్షైయానాప్పోలే, ఇబ్బుమ్‌ వేదమయనాయ్‌, 
పజవైకళుక్కు ఆధారనాయిరున్దుళ్ళ పెరియతిరువడి యివళుక్కు ఆసనవాహనజ్ఞళ్‌ 
ఎన్టిబార్‌. అభిమతైయానాల్‌ పడుక్షైయిల్‌ అణెక్క ప్రాప్త్రమాయిరుక్కుమ్‌. 
ఏకాసనత్తిజ్కొణ్లు ఇరుక్క యోగ్యైయన్టిక్మేయాయ్‌త్తు ఇరుప్పదు. అజ్జనన్దిక్కే “వైకుంరే 
తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః, ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తె ర్భాగవతై 


అనే ఇద్దరికీ శేషమై ఉండడం గొప్ప ఫలం కనుక, ఇక్కడ కూడా వాసుకి, 
తక్షకుడు మొదలైన గొప్ప సర్పాలకు ప్రభువు, శేష భూతులలో గొప్పవాడు 
అయిన ఆదిశేషుడు నీకు పడుక అవుతున్నాడు. 

(ఆసనం వాహనం వేదాత్మా విహగేశ్వరః) “సుపర్గోసి గరుత్మాన్‌, త్రివృత్తే 
శిరో గాయత్రం చక్షుః, స్తోమ ఆత్మా సామ తే తనూ ర్వామదేవ్యం బృహద్రథంతరే 
పక్షౌ పుచ్చం, ఛందాంస్యంగాని యజ్ఞాయజ్ఞీయం ధిష్టియా శృఫా యజూంషి 
నామ” (తైత్తిరీయ యజుస్సంహిత-4-1-42) (వేదంలోని పలు భాగాలు గరుడుని 
అవయవాలు) అనే వేదవాక్యాన్ని బట్టి సర్పాలకు ప్రభువైన ఆదిశేషుడు కనుక 
అయినట్లే, వేద స్వరూపుడై, సర్పాలకు ప్రభువై, ఆధారమై ఉండే గరుడుడు ఈమెకు 
ఆసనంగా, వాహనంగా ఉన్నాడు. ప్రభువుకు ప్రియ మహిషి మాత్రమే అయితే, 
పడుకలో ఆలింగనం చేసుకోవడానికి మాత్రమే తగినదై ఉంటుంది తప్ప, 
సింహాసనంలో కూర్చుని ఉన్నప్పుడు తనతో పాటు కూర్చొనగలిగిన అర్హతను 
కలిగి ఉండదు కదా. ఆ విధంగా కాకుండా, “వెకుంఠే తు పరే లోకే (శ్రియా 
సార్ధం జగత్పతిం, రాస్తే విష్ణు రచింత్యాత్మా భక్షై భాగవతై స్సహ” (కెవమ్‌) 
(పరలోకమైన వైకుంఠంలో జగత్పతి, భావించడానికి సాధ్యం కాని స్వరూపాన్ని 


చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 13 


స్సహ” ఎన్టిజపడియే ఇవళ్‌ అనుకూలరూపైయాయిరుక్మైయాలే ఇవనుక్కాన 
ఆసనముమ్‌. వాహనముమ్‌. ఇవళుక్కుమ్‌ ప్రాప్తమ్‌. ఎను అరుళిచ్చెయ్‌ కిజార్‌- 

ఆక, ఇప్పడి కీ్‌చ్చాన్న యుక్తికళాలే పిరాట్టిక్కు నిత్యవిభూతిసంబంధమ్‌ 
శొల్లవ్పట్టదు. ఇనివేల్‌ శ్లోకశేవత్తాలే లీలావిభూతియోగవెన్న, 
తదన్తర్వర్తికళాయిరున్నుళ్ళ బ్రహ్మరుద్రాదిదేవగణబ్దళుడైయ శేషత్వమెన్న-ఇవై 
శొల్లప్పడుకిఅదు. అదెజ్జనే యెన్టాల్‌- 

(యవనికా మాయా జగన్నోహినీ), “మాయాం తు ప్రకృతిం విద్యా 
న్మాయినం తు మహేశ్వరమ్‌” (శ్వేత-4-10) ఎన్టుమ్‌, “ఇంద్రో మాయాఖిః పురురూప 
ఈయతే” (బృహ-4-5-19) “దెవీ హ్యేషా గుణమయీ మమ మా యా 
దురత్యయా, మా మేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే” (భ.గ్గ-7-14) 


కలిగినవాడు అయిన విష్ణువు భక్తులతో, భాగవతులతో కూడి ఉండేవాడై, శీదేవితో 
పాటు వేంచేసి ఉంటాడు) అనే విధంగా ఈమె భగవంతునకు పట్టమహిషిగా 
ఉంటుంది కనుక, భగవానుని ఆసనం, వాహనం ఈమెకు కూడా ఆసనమై, 
వాహనమై ఉంటాయి - అని అంటున్నారు. 

ఈ విధంగా ఇంతవరకూ చెప్పిన లోకన్యాయాల ద్వారా నిత్యవిభూతిలో 
ఉండే గొప్పతనం చెప్పబడింది. ఇక, ఈ శ్లోకంలోని మిగిలిన భాగంతో ఈమెకు 
లీలావిభూతితో సంబంధం, ఈ విభూతి లోపల ఉండే బ్రహ్మ, రుద్రుడు మొదలైన 
దేవసమూహాలు దాసులై ఉండడం చెప్పబడుతున్నది. అది ఏవిధంగా? అంటే, 

(యవనికా మాయా జగన్మోహినీ) “మాయాంతు ప్రకృతిం విద్యాత్‌ 
మాయినం తు మహేశ్వరమ్‌” (శ్వేతా శ్వతరోపనిషత్‌-4-10) (ప్రకృతి ఆశ్చర్యకరమైన 
సృష్టికి కారణమై ఉన్నందున దానిని మాయ అని, ఆ మాయను (పరేపించేవానిని 
మహేశ్వరుడని తెలియాలి), “ఇంద్రో మాయాభిః పురు రూప ఈయతే” 
(బృహదారణ్యకం-4-5-19) (గొప్ప ఐశ్వర్యాన్ని కలవాడై ఉన్నందున ఇంద్రుడు 
అనబడే పరమాత్మ ప్రకృతి అనే మాయచేత పలురూపాలతో సంచరిస్తున్నాడు), 
“దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, మామేవయే ప్రపద్యంతే 
మాయా మేతాం తరంతి తే” (గీత-7-14) (దేవుడనైన నాచే నిర్మింపబడినది, 
మూడు గుణాలను కలిగినది అయిన ఈ నా మాయ దాటరానిది. నన్నే ఎవరు 


14 చతుఃశ్లోకి - పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


ఎన్టుమ్‌ ఇత్యాదికళాలే ప్రతిపాదికృప్పట్టిరుక్కిణ భగవన్మాయైయన్లో ఉనక్కు యవనికై. 
ఒరు తిరైయిన్‌ ఉళ్ళిరుక్కుమ్‌ పేరై ప్పుజమ్బిలవర్‌ కాణాదపడియాయ్‌, 
పుజప్పట్టిరుక్కుమ్‌ పేరై ఉళ్ళిరుక్కుమవర్‌ కాణాదపడియాయి యిరుప్పదు. 
అబ్గనిరుక్కైయన్నిక్కే (జగన్మోపొానీ) ఎను ఎవెరుమానుక్కు 
త్రిరోధాయికైయాయిరుక్మైయన్థిక్కే జగత్తుక్కు త్తిరోధాయికైయాయిరుక్కు మెన్టిజార్‌. 

(బ్రహ్మేశాదిసురవ్రజ స్పదయిత స్త్వ్వద్దాసదాసీగణ) భూలోకమ్‌ తొడజ్జి 
సత్యలోకపర్యన్తమాక మేలుళ్ళ లోకజ్గకెన్న, అతలవితలసుతలపాతళోత్తాలరసాతల 
భోగవతీవర్యంతమాన కీళ్లు ఏథి లోకబ్బ్జళెన్న, ఇవర్‌కళుకు 
క్కొత్తుముదలికళాయిరున్లుళ్ళ (బహ్మరుద్రాదికళెన్న, సరన్వతీరుద్రా 
పులోమజా ప్రభృతికళాయిరునుళ్ళ దేవ స్రీకళెన్న అప్పరోగణబ్దళిన్న ఇవర్‌కళెల్లారుమ్‌ 
ఆణడిమైయాయ్‌, పెజ్ణడిమైయుమాయిరుక్కుమ్‌ ఎన్టిజార్‌. 

“ఇవై యెల్లామ్‌ యథార్థమ్‌ ఎనో? స్తోత్రమ్‌ ఎన్టో? ఇదు ఎబ్బనే కూడుమ్చడి? 


శరణు పొందుతున్నారో, వారే ఈ మాయను దాట గలుగుతున్నారు) ఇత్యాది 
ప్రమాణాలతో చెప్పబడినందున భగవంతుని సొత్తు మూలప్రకృతి కదా నీకు 
మేలిముసుగుగా ఉన్నది. యవనిక అనేది లోకంలో, దానిని ధరించినవారు 
బయట ఉండేవారిని చూడలేక, బయట ఉండేవారు లోపల ఉండేవారిని చూడలేని 
విధంగా కదా ఉంటుంది. ఆ విధంగా కాకుండా, “జగన్మోహినీ” అని అన్నందున 
లక్ష్మీతో కూడి ఉండే భగవంతునకు బయట ఉందేవానిని ఆవరించకుండా స్పష్టం 
చేస్తూ, బయట ఉండే లోకానికి వారికి కనుపించకుండా ఆవరించేదిగా కదా 
యవనిక ఉంటుంది - అని అంటున్నారు. 

(బ్రహ్మేశాదిసురవ్రజ స్సదయియ స్త్వద్దాసదాసీగణః) భూలోకం నుండి 
ఆరంభించి సత్యలోకం వరకు ఉండే పైలోకాలు ఏడు, అతల, వితల, సుతల, 
పాతాళ, ఉతాల, రసాతల, భోగవతి అనే కింది లోకాలు ఏడు, వీటితో కనుపించే 
దేవసమూహాలు, వీరిని పాలించే (బ్రహ్మ, రుద్రుడు ఇంద్రుడు మొదలగు దేవతలు, 
వారి భార్యలైన సరస్వతి,గౌరి, ఇంద్రాణి మొదలైన దేవతా స్రీలు, అప్సరస స్రీలు 
అనే వీరు అందరూ ప్రీ పురుష సేవకులై నిన్ను సేవిస్తున్నారు - అని అంటున్నారు. 

పైన పలికిన మహిమలు అన్నీ నిజమేనా? లేక, కేవలం స్తోత్రమా? 


చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 15 


ఎన్లాల్‌, 

(శ్రీ రిత్యేవ చ నామ తే)- “శ్రీః” ఎనన్లో ఉనక్కు త్తిరునామమ్‌ -ఎన్లిజార్‌. 
ఇత్తాలే ఇవళుక్కు సర్వశేషిణీత్వమ్‌ తెరివికృప్పట్టదో? ఎన్గాల్‌, “శ్రీజ్‌-సే సేవాయామ్‌” 
ఎన్లిణ ధాతువాలే తన్నైయొ లిన్ల చేతనబ్లళాలే స్వరూపస్థితిప్రవృ త్వాదికళుక్నాక 
ఆశ్రయికృప్పడుకిజాళ్‌ ఎన్గుకొణ్లు పత్రీ? స ఎన్లిఐదు. అదుక్కు ప్రమాణమ్‌- “ఈశ్వరీం 
సర్వభూతానామ్‌” (శ్రీ సూక్తమ్‌) ఎన్టుమ్‌, “లే స్యెశానా జగతః” (నీళాసూక్తమ్‌) 
ఎన్టుమ్‌ ఉణ్ణాకైయాలే. 


(భగవతి)- “తుల్యశీలవయోవృత్తామ్‌”. (రామా-సుందర-16-5) 
ఎన్టిజపడియే ఎమ్బెరుమానోడొక్క హేయ ప్రతిభటమాయిరున్టుళ్ళ కల్యాణగుణెకతా - 
ఇది ఏ విధంగా సాధ్యం? అని అంటే, 

(శ్రీరిత్యేవ చ నామ తే) మీ పేరు శ్రీ అని కదా అని అంటున్నారు. 
అందువల్ల ఈమె అందరిచేత సేవింపబడేది అనే అర్థం వస్తుందా - అని అంటే, 
“శీజ్‌-సేవాయామ్‌” అనేది ధాతువువల్ల తనకంటే మిగిలిన చేతనాచేతన అందరి 
చేత తమ స్వరూపం (సత్త) స్థితి, (ప్రవృత్తి అనేవానిని పొందడం కోసం 
ఆశ్రయింపబడుతున్నది అనే అర్థం వస్తుంది కనుక, (శ్రీః అనే పదం నీకు నామం 
అయినది - అని అంటున్నారు. ఈ విషయానికి “గంధద్వారాం దురాధర్నాం 
నిత్యపుష్టాం కరీషిణీమ్‌, ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియమ్‌” 
(శ్రీ సూక్తం) (కీర్తిని కలిగించేది, దుష్టులు దగ్గరకు రావడానికి సాధ్యం కానిది, 
ఎల్లప్పుడూ సమృద్ధిని కలిగినది, అన్ని సంపదలను కలిగినది, ప్రాణులు అందరికీ 
ఈశ్వరి అయిన శ్రీదేవిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను) అని, “అస్యేశానా జగతో 
విష్ణుపత్నీ” (నీళా సూక్తం) (ఈ లోకానికి అంతటికి స్వామిని, విష్ణువునకు పత్ని) 
అని వేదాలలో ఉన్నది కదా. 

(భగవతి) “తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్‌, రాఘవోర్హతి 
వైదేహీం తం చేయమసితేక్షణా” (రామాయణం-సుందరకాండ-1-6-ర5) 
(ఒకేవిధమైన గుణాలువయస్సు, ప్రవర్తన అనే వీటిని కలిగినది, సమానమైన 
కులాన్ని లక్షణాలను కలిగినది అయిన వైదేహికి రాముడు తగినవాడు, నల్లని 
కన్నులనుకల ఈమెకు కూడా అతడే తగినవాడు) అనే శీరామాయణ శ్లోకాన్ని 


16 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


నత్వమ్‌ శొల్లప్పడుకిజిదు. “మైత్రేయ! భగవచ్చబ్ది స్సర్వకారణకారణే, సంభర్తేతి 
తథా భర్తా భకారోల. ర్ధద్వయాన్వితః, నేతా గమయితా (స్రష్టా గకారార్ల స్తథా 
మునే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః (శియః, జ్ఞానవైరాగ్యయ శ్చెవ 
షణ్ఞాం భగ ఇతీరణా, వసంతి తత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని, సచ 
భూతేష్య షేషు వకారార్ధ స్తతో వ్యయః, జ్ఞాన శక్తిబలై శ్వర్వవీర్యతే జాంస్యశేషతః, 

భగవచ్చబ్దవాచ్యాని వినా హేయై ర్లుణాదిభిః, ఏవ మేష మహాశబ్లో మైత్రేయ 
ఖగవానితి, వరమ[బ్రవ్మాభూతన్య వానుదేవన్య నాన్యగః, తత 
పూజ్యపదార్బోక్తిప రిభాషాసమన్వితః, శబ్భో౭_ యం నోపచారేణ త్వన్యత్ర 
అనుసరించి, భగవంతునివలె ఈమె కూడా దోషాలకు ప్రతిభటయై, కళ్యాణ 
గుణాలకు అన్నిటికీ ఆశ్రయమై ఉంటుంది - అని ఈ నామంచేత చెప్పబడుతున్నది. 
పైన వ్యాఖ్యానంలో ప్రస్తావింపబడిన, “మైత్రేయ! భగవచ్చబ్దః సర్వకారణకారణే, 
సంభర్తేతి తథా భర్తా భకారోర్థద్వయాన్వితః, నేతా గమయితా (స్రష్టా గకారర్థ స్తథా 
మునే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః, జ్ఞానవైరాగ్యయో శ్చైవ 
షణ్ఞాం భగ ఇతీరణా, వసంతి తత్ర భూతాని భూతాత్మన్యభఖిలాత్మని, స చ 
భూతేష్వశేశేషు వకారార్థ తతోవ్యయః, జ్ఞాన శక్తిబలైశ్వర్య వీర్య తేజాంస్యశేషతః, 
భగవచ్చబ్దవాచ్యాని వినా హేయెః గుణాదిభిః, ఏవ మేష మహాశబ్లో మైత్రేయ 
బభోగవానితి, వర(బవ్మాభూతన్య వానుదేవన్య నాన్యగః, తత్ర 
పూజ్యపదార్గోక్తిపరిభాషాసమన్న్వితః, శబ్లోయం నోపచారేణ త్వన్యత్ర హ్యుపచారతః 
” (మైత్రేయా! భగవాన్‌ అనే శబ్దం అన్ని కారణాలకు మూలకారణమైన సర్వేశ్వరుని 
విషయంలో ప్రయోగింపబడుతున్నది. ప్రకృతిని కార్యదశను పొందేటట్లు చేసేవాడు 
(గమయితా) స్వామి, అనే రెండు అర్థాలతో కూడినది, భకారం. ఓ మునీ! ఆ 
విధంగానే, రక్షించేవాడు, సంహరించేవాడు, సృష్టించేవాడు అనేవి గకారంలోని 
అర్థాలు. సంపూర్ణమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం 
అనే ఈ ఆరు గుణాలకు 'భగి అనే శబ్దం వాచకం. ప్రాణులను శరీరంగా 
కలవాడు, అన్నిటికీ ఆత్మ అయినవాడైన అతనిలో భూతాలు అన్నీ నివసిస్తున్నాయి, 
అతడు అన్ని భూతాలలోనూ నివసిస్తున్నాడు. అందుచేత నాశనం లేనివాడైన 
భగవానుడు 'వకారానికి అర్థం అవుతున్నాడు. హేయగుణాలతో కూడి ఉండని 


చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 17 


హ్యుపచారతః” (విష్ణుపు-6-5-72-78) ఎన్గుకొణ్లు ప్రమాణముణ్ఞాకైయాలే శ్రియః 
పతియై నిర్దేశిక్కుమ్చాదు “ప్రదిశతు భగవా నశేషపుంసామ్‌” (విష్ణుపు-6-8-64) 
ఎన్గుమ్‌, “స్మర్తవ్యో భగవాన్‌ హరిః” ఎన్టుమ్‌, “భగవాన్‌ భూతైః బాలః క్రీడనకై 
రివ” (భార. శాంతి-40-78) ఎన్ఫుమ్‌, “భగవన్నారాయణ” (శరణాగతిగద్య) 
ఎన్ఫుమ్‌ ఇప్పడి వ్యవహరిక్కవడుప్పదాయితే ఇరుప్పదు. అవకై నిర్దెశిక్కుమ్చోదు” 


జ్ఞానం, భక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనేగుణాలు భగవాన్‌ అనే 
శబ్దంచేత చెప్పబడుతున్నాయి. మైత్రేయా! ఈ విధంగా భగవాన్‌ అనే ఈ మహా 
శబ్దం పరబ్రహ్మ అయినావాసుదేవునకే తగినది. వేరు ఎవరికీ తగినది 
కాదు.”పూజించదగిన అర్థాన్ని నిర్దేశిస్తుంది” అనే పరిభాష తో కూడిన ఈ 
శబ్దం అతని విషయంలో జెపచారికంగా ప్రయోగింపబడడం లేదు. మిగిలినవారి 
విషయంలోనే బెపచారికంగా, అంటే, అముఖ్యంగా చెప్పబడుతున్నది) అని 
చెప్పబడింది కదా. లక్ష్మీపతి గురించి చెప్పేటప్పుడు “ఇతి వివిధ మజస్య యస్య 
రూపం, ప్రకృతిపరాత్మమయం సనాతనస్య, ప్రదిశతు భగవానశేషపుంసాం హరి 
రపజన్మజరాదికాం సమృద్ధిమ్‌” (శ్రీ విష్ణు పురాణం- 6-8-64) (జన్మ లేనివాడు, 
(ప్రాచీనుడు అయిన విష్ణువుకు పలువిధాలైన ప్రకృతి, దాని కంటే గొప్పదైన 
దివ్యమంగళ విగ్రహం, ఆత్మ స్వరూపం - అనే ఇవి ఈ విధంగా శరీరాలై 
ఉన్నాయి. ఆ భగవంతుడైన హరి మానవులందరికీ జన్మ, ముసలితనం 
మొదలైనవానిని పోగొట్టే మోక్ష సిద్ధిని కలిగించాలి) అని, “మహత్యాపది సంప్రాప్తే 
స్మర్తవ్యో భగవాన్‌ హరిః” (గొప్ప ఆపద సంభవించినప్పుడు భగవానుడైన హరి 
స్మరించదగినవాడు) అని, “అనియోజ్యోప్రమేయశ్చ యస్తు కామశరీరగః, మోదతే 
భగవాన్‌ భూతైః బాలః (క్రీడనకైణి (భారతం-సభాపర్వం-40-78) (ఎవరికీ 
నియమించడానికి సాధ్యం కానివాడు, తెలియడానికి సాధ్యం కానివాడు, తనకు 
ఇష్టమైన రూపాలను ధరించేవాడు అయిన భగవానుడు, చిన్న కుర్రవాడు ఆట 
వస్తువులతో ఆడుకున్నట్లు, ప్రాణులతో ఆడుకుంటున్నాడు) అని, “భగవన్నారాయణో 
(శరణాగతి గద్యం) (భగవానుడైన నారాయణుడు) అని ఈ విధంగా భగవచ్చబ్బ్దాన్ని 
పురస్కరించుకుని చెప్పేటట్లుగా కదా ఉన్నది. లక్ష్మిని నిర్దేశించేటప్పుడు కూడా, 


18 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


“భగవతీం (శియం దేవీమ్‌” (శరణాగతిగద్య) “శ్రీరిత్యేవ చ నామ తే భగవతి” 
ఎన్ఫుమృడియా- యిరుక్కుమ్‌. 

(బూమః కథం త్వాం వయమ్‌)-ఈశ్వరగుణస్తవమ్‌ పణ్లుమ్బోదు 
“అనంతా వై వేదాః” (తైత్తి-ఆర-1-16) ఎన్లిణ వేదబ్బకుమకప్పడ, “యతో వాచో 
నివర్తంతే” (తైత్తి-ఆనంద) ఎన్టు కొణ్డు అళవుకోల్‌ ముటిను మడబ్లుమృడియాయిటే 
ఇరుప్పదు. అవన్‌తన్నెయు మకప్పడ “చులకితభగవద్వైశ్యరూప్వై” (శ్రీగుణ) 
యాయిరున్దుళ్ళ ఉన్నై మన్దమతికళుక్కు అగ్రేసరరాయిరుస్టుళ్ళ నాబ్బళ్‌ ఎన్‌ శొల్లి 
వ్యవహరిప్పదు? వన్టుకొణు పిరాట్టియినుడైయ పరత్వత్తై ప్రతిపాదిక్కిజార్‌ 
ఆళవన్సార్‌. 


“భగవతీం శియం దేవీమ్‌” (పూజించదగినది, ఈ భగవానుని కంటే మిగిలిన 
అందరిచే ఆ(శ్రయింపబడేది, ప్రకాశించే మేనిని కలిగినది అయిన లక్ష్మీదేవిని) 
అని, “శీరిత్యేవ చ నామ తే భగవతి!” (కళ్యాణగుణాలు నిండుగా కలిగినదానా! 
శ్రీః అని నీ పేరు చెప్పబడుతున్నది) అని ఈ విధంగా “భగవతి” అని చెప్పేటట్లుగా 
కదా ఉంటుంది. 

(బూమః కథం త్వాం వయమ్‌) భగవంతుని గుణాలను స్తుతించే 
టప్పుడు “అనంతా వై వేదాః” (వేదాలు లెక్కలేనివి ) “యతో వాచో నివర్తంత 
అప్రాప్య మనసా సహ, ఆనందం బ్రహ్మణో విద్వాన్‌, న బిభేతి కుతతశ్ళ నేతి” 
(తైత్తిరీయ ఆనందవల్లి-91) (ఏ పరమాత్మ విషయంలో మనసుతో పాటు వాక్కులు 
వెనుకకు తిరుగుతున్నాయో, ఆ పరమాత్మయొక్క ఆనంద గుణాన్ని తెలిసినవాడు 
ఎవరివల్ల భయపడనక్కరలేదు) విధంగా వేదాలకు కూడా అతడు లెక్క కట్టడానికి 
వీలుకాక, వెనకకు వచ్చేటట్లుగా కదా ఉంటాడు. “భోగోపోద్దాతకేలీచులకిత - 
భగవద్వైశ్వరూప్యానుభావా సా నః శ్రీః “ (శీగుణరత్న కోశం-4) (భగవానుని 
విశ్వరూపానుభవాన్ని తన భోగప్రారంభం అనే లీలతోనే అవలీలగా వశం 
చేసుకోగలిగిన (శ్రీదేవి) అనే విధంగా భగవంతుని విశ్వరూపానుభవం కూడా 
ఈమె చేతిలో అణగి ఉన్నది అనే విధమైన నీ గొప్పతనాన్ని జ్ఞానం లేనివారిలో 
ముందువారమై ఉండే మేము ఏమని వర్ణించగలం - అని అంటూ ఈ శ్లోకంతో 
లక్ష్మీదేవియొక్క మహిమను శ్రీ యామునులు పలుకుతున్నారు. 


చతుఃశ్లోకి ఆ పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 19 


యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభో9_పి ప్రభుః 
నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్వానుకూలం స్వతః । 
తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయః 
లోకైకేశ్వరి! లోకనాథదయితే! దాంతే! దయాం తే విదన్‌ ॥ 2 ॥ 


(యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభోల_ పి ప్రభుః నాలం 
మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః) “యస్యాయుతాంశాంశే 
విశ్వశక్తి రియం స్థితా” (విష్ణు. పు. 1-9-53) ఎన్టుమ్‌, “స్వశక్తిలేశోద్దతభూతసర్గః 
” (విష్ణుపు-6-5-84) “మనసైవ జగత్సృష్టిం సంహార శృ కరోతి యః” 
(విష్ణుపు-5-22-15) “పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా 


2వశ్లో॥ వ్యాఖ్యానమ్‌: (యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభుః 
నాలం మాతువియుత్తయా నిరవదిం నిత్యానుకూలం న్వతః) 
“యస్యాయుతాయుతాంశాంశో విశ్వశక్తి రియం స్థితా, పరబ్రహ్మస్వరూపస్య 
ప్రణమామ స్తమవ్యయమ్‌” (పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఈమె యొక్క పలు 
వేల అంశలలోని చాలా ఒక చిన్న భాగంలో లోకమనే శక్తి నిలిచి ఉన్నదో, 
మార్చు లేనివాడైన ఆ పరమాత్మను నమస్కరిస్తున్నాను) , “సమస్తకళ్యాణ 
గుణాత్మకోసౌ స్వశక్తిలేశోద్ధత భూతసర్గః, ఇచ్చాగృహీతాభిమతోరుదేహః 
సంసాధితాశేష జగద్ధితోసౌ” (విష్ణు పురాణం-65-84) (ఈ భగవానుడు అన్ని 
కల్యాణగుణాలను సహజంగానే కలవాడు, తన శక్తిలోని చాలా చిన్న భాగంతోనే 
అన్ని భూతాలను ధరిస్తున్నాడు. తన సంకల్పంతోనే ఉద్ధరింపబడిన, ముఖ్యమైన 
పలు దేహాలను కలవాడు, ఇతడు జగత్తు అంతటికీ మంచిని కలిగించేవాడు), 
“మనసైవ జగత్సృష్టిం సంహారం చ కరోతి యః, తస్యారిపక్షక్షపణే కియానుద్యమ 
విస్తరః” (విష్ణు పురాణం-5-22-15) (ఏ పరమాత్మ మనసుతోనే లోకసృష్టిని, 
సంహారాన్ని చేస్తున్నాడో, అతడు శత్రువులను జయించడంలో ఏ పెద్ద ప్రయత్నాన్ని 
చేయాలి?), “పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ” 
(శ్వేతాశ్వతరోపనిషత్‌-6-8) (ఈ పరమాత్మకు పలువిధాలైనది ,గొప్పది అయిన 
శక్తి, సహజమైన జ్ఞానం, బలం, సృష్టించడం మొదలైన క్రియలు ఉన్నాయి అని 


20 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


చ” (శ్వేత-6-8) ఎన్టుమ్‌, “ఏకో హ వై నారాయణ ఆసీత్‌” (మహో) “దివ్యో 
దేవ ఏకో నారాయణ” (సుబాలోపనిషత్‌) ఎన్టుమ్‌ ఇప్పడి ప్రమాణబ్దళాలే 
ప్రతిపాదికృప్పట్ట పరత్వత్తె ఉడెయవనాయ్‌, ఉనక్కు వల్లభనాన సర్వేశ్వరను మకప్పడ 
యచ్చబ్దత్తాలే అవాజ్మానసగోచరమాయిరుక్కిణ ఉన్నుడైయ అళవిజన్దిరుక్కిణ 
పెరుమైయై ఇవ్వళవు ఎను నిరూపిక్కుమళవిల్‌ “తనక్కుమ్‌ తన్‌ తస్మై యటివరియాన్‌” 
(తిరువాయ్‌-8-4-6) ఎన్టిజపడియే తన్‌ స్వరూపనిరూపణమ్‌ పజ్బ త్తాన్‌ 
మాట్టాదాప్పోలే ఉన్నుడైయ వైభవనిరూపణమ్‌ పణ్బుమ్చోదు అసమర్థనాయిరుక్కుమ్‌. 
ఆనాల్‌ జగత్తుక్కు శేషిద్విత్వమ్‌ ఉణ్లో? ఎన్గల్‌, 

(నిత్యానుకూలం స్వతః) “అస్యేశానా జగతో విష్ణుపత్నీ” (నీళాసూక్తమ్‌) 
ఎన్గెయాలే జగత్తెప్ప[) ఇవళుక్కు శేషిణీత్వముమ్‌, అవనైప్ప(గ్‌[) శేషత్వముమ్‌ 


తెలుస్తున్నది), “ఏకో హ వై నారాయణ ఆసీత్‌ న బ్రహ్మా నేశానః నేమే ద్యావా 
పృథివీ....స ఏకాకీ న రమేత* (మహోపనిషత్‌) (సృష్టి ఆరంభంలో నారాయణుడు 
ఒక్కడే ఉన్నాడు, (బ్రహ్మ లేడు, శివుడు, ఆకాశం, భూమి లేవు. అతడు ఒక్కడే 
ఉన్నవాడై ఆనందాన్ని పొందడం లేదు), “ఏష సర్వభూతాంతరాత్మా ఆపహతపాప్మా 
దివ్యో దేవ ఏకో నారాయణః” (సుబాలోపనిషత్‌-7) (సమస్త ప్రాణులకు అంతరాత్మ 
ఉండేవాడు, దోషం లేని వాడు, (శ్రీవైకుంఠంలో నివసించే వాడు, దేవుడు అయిన 
నారాయణుడు ఒక్కడే) అనే ప్రమాణాలతో వివరింపబడిన గొప్పతనాన్ని కలవాడై, 
నీకు ప్రియ వల్లభుడు, సర్వేశ్వరుడు కూడా మాటకు, మనసుకు అందకుండా 
ఉండే నీ అంతులేని గొప్పతనాన్ని లెక్కించడం ఆరంభిస్తే, “తనక్కుమ్‌ తన్‌ తనె 
అటివరియానై” (తిరువాయ్‌-8-4-6) (తన గొప్పతనాన్ని తానే తెలుసుకోలేనివాడు) 
అనే విధంగా తన గొప్పతనాన్ని తాను గ్రహించ లేనట్లుగా ఉంటాడు) అని 
గొప్పతనాన్ని తాను గ్రహించలేనట్లుగా, నీ గొప్పతనాన్ని కూడా దర్శించలేనివాడు. 
ఆ విధంగా అయితే, లోకానికి ఇద్దరు నాయకులా? అని అంటే, 
(నిత్యానుకూలం స్వతః) “అస్యేశానా జగతో విష్ణుప స (ఈ లోకాన్ని 
పాలించేది, భగవానుడైన విష్ణువునకు పత్ని అనే ప్రమాణాలను సారం, ఈమె 
లోకానికి నాయకురాలై ఉన్నా భగవానునకు శేషమై ఉండే పత్ని అని అన్నందున 
ఇద్దరు నాయకులు లేరు. ఈ విధంగా భగవానునకు లక్ష్మీదేవి శేషమై ఉంటే, 


21 


వ్యాఖ్యానం 


క్త 


పి 


పెరియవాచ్చాన్‌ 


కశ్గోకి - 


చతు 


22 చతుఃశ్లోకి = పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


ప్రతిపాదిక్కప్పడు కైయాలే శేషిద్విత్వమ్‌ ఇల్లై. “ఆనాల్‌ ఇవనైప్పగ్‌గ ఇవళ్‌ 
శేషభూతైయాకిల్‌, ఇవళుడైయ వైభవనిరూపణమ్‌ పణ్జవాణ్డాదే?” ఎన్న వొణ్డాదు. 
అదెబ్బనే యెన్గాల్‌, “అపూర్వనానార సభావనిర్భరప్రబుద్దయా ముగ్గవిదగ్గలీలయా” 
(స్తోత్ర) ఎన్టు అతివిదగ్గమాయిరున్గుళ్ళ క్రీడావైభవత్తాలె, “పిత్తర్‌ పనిమలర్‌ మేల్‌ 
పావైక్కు” (తిరునెడున్హాబ్లకమ్‌-18) ఎన్టిబపడియే ప్రమేయపరవశనాయిరుక్షైయాలే 
సర్వజ్ఞనాయిరున్దానేయాకిలుమ్‌ నిరూపిక్కమాట్టాదేయాయ్‌త్తు ఇరుప్పదు. 

(తామ్‌ త్వామ్‌)- కీర్‌ ప్రతిపాదిక్కప్పట్ట పరత్వత్తై నిరూపకధర్మమాక 
ఉదైయైయాయిరుక్కిణ ఉన్నె-ఎన్టపడి. 

(దాస ఇతి)- “అడియేన్‌” ఎన్గుకొణ్లు ఆశ్రయిక్కిజేన్‌ ఎన్లిజార్‌. “ఈశ్వరీం 
సర్వభూతానామ్‌” (శ్రీసూక్తమ్‌) ఎన్గుమ్‌, “అస్యేశానా జగతః” (నీళా సూక్తమ్‌) 
ఎన్టుమ్‌ శొల్లుక్రైయాలే నమక్కు జగత్తెప్ప(్‌[) శేషిణీత్వమ్‌ సాధారణమన్షో! ఉమక్కు 


ఈమె గొప్పతనం అతడు లెక్క కట్టడానికి సాధ్యంగా అవుతుందా? - అని అంటే, 
కాదు. ఏ విధంగా అంటే, “అపూర్వనానా రస భావనిర్భర ప్రబుద్ధయా ముగ్గవిదగ్గ 
లీలయా” (స్తోత్రరత్నం-44) (ప్రతిక్షణం కొత్తగా ఉండే అనేక విధాలైన రసాలతో 
నివిడంగా ఉండేది,అందమైనది సామర్థ్యంతో కూడినదై ఉండే లీలతో) అనే 
విధంగా అందంగానూ గొప్పతనంతో కూడినదిగాను ఉండేది లీలతో, “పిత్తర్‌ 
పనిమలర్మేల్‌ పావైక్కు” (తిరునెడున్హాణ్ణకమ్‌-18) (తామర పూవులో ఉండే లక్ష్మీదేవి 
విషయంలో వ్యామోహం కలవాడు) అనే విధంగా ప్రేమకు వశమై ఉండేవాడు 
అయినందున, భగవానుడు అన్నీ తెలిసినవాదైనా, ఈమె గొప్పతనాన్ని 
తెలియనివాడుగానే ఉంటాడు. 

(తాం త్వామ్‌) పూర్వం చెప్పబడిన గొప్పతనాన్ని నిరూపకంగా కలిగిన 
నిన్ను - అని అర్థం. 

(దాస ఇతి) నీకు శేషభూతుడను అనే ఆకారంతో ఆశ్రయిస్తున్నాను - 
అని మూడవ పాదంతో తెలుపుతున్నారు. “ఈశ్వరీం సర్వభూతానామ్‌” (శ్రీసూక్తం) 
(ప్రాణులకు అందరికీ ఈశ్వరి) అని, “అస్యేశానా జగత (నీలా సూక్తం) (ఈ 
లోకానికి అంతటికి స్వామిని) అని చెప్పబడినందున “నేను లోకానికి అంతటికి 
ఈశ్వరి అయి ఉండడం అందరికీ సాధారణం కదా మీకు ఏమి ప్రత్యేకత ఉన్నది?“ 


చతుఃశ్లోకి న! పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 23 


అవర్‌కళిజ్మాట్టిల్‌ విశేషమెన్‌? ఎన్ను పిరాట్టి అరుళిచ్చెయెదార్‌. “అవర్‌కళిజ్మాట్టిల్‌ 
విశేషమెన్‌? ఎన్గు పిరాట్టి అరుళిచ్చెయ్‌దార్‌. అవర్‌కళిద్కాట్టిల్‌ నెడువాశి యుళ్లే. 
స్వరూపానురూపమాన 'శేషత్వపూర్వకమాక ప్రపన్ననానేన్‌” ఎన్గిజార్‌ (ప్రపన్న 
ఇతి) ఎన్గుకొణ్లు. 

(స్తోష్యామ్యహం నిర్భయః ) అదినాలే నిర్భయనాయ్‌ క్కొణ్లు స్తోత్రమ్‌ - 
పణ్జుకిటేన్‌- ఎన్టిజార్‌. స్తోత్రమాకిజదు ఇల్లాదదొనై చ్పాల్గుక్రైయాయిరుక్కుమ్‌. 
ఇబ్లుత్తెక్కు అజ్జనల్ల “భూతార్థవ్యాహృతి స్పా హి న స్తుతిః పరమేష్టినః 8” ఎన్టిబిపడియే 
ఇజఉళ్ళ్‌ గుణబ్బలైత్తాన్‌ యథావత్‌ ప్రతిపాదిక్కప్పోకాదేయాయ్‌త్తు ఇరుప్పదు. 
ఇవైయుమ్‌ ఎత్తాలే. ఎన్టాల్‌? 

(లోకైకేశ్వరి)- జగత్తెప్ప[్‌[0 ఇవళ్‌ శేషిణియాకైయాలే. ఇవళుక్కు 


అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. దానికి సమాధానంగా యామునులు “మిగిలినవారి 
కంటే నాకు చాలా వైలక్షణ్యం ఉన్నది. ఆత్మ స్వరూపానికి తగినట్లు నీకు శేషమై, 
శశరణాగతుడనై ఉన్నాను“ అని “దాస ఇతి ప్రపన్న ఇతి” అనే ప్రయోగం 
ద్వారా ఇక్కడ తెలుపుతున్నారు. 

(స్తోష్యామ్యహం నిర్భయః) “ఈ విధంగా నీకు శేషమై, ప్రసన్నుడనై 
ఉన్నందున, భయం లేనివాడనై నిన్ను స్తుతిస్తున్నాను” అని పలుకుతున్నారు. 
స్తుతి అంటే లేని గొప్పతనాన్ని ఆరోపించి చెప్పేదిగా ఉంటుంది కదా!, ఆ 
విధంగా స్తుతిస్తున్నావా? - అని అంటే, ఆ విధంగా కాదు “ఇతి ప్రసాధయామాసుః 
తే సురా స్తమధోక్షజమ్‌, భూతార్థవ్యాహృతి స్సా హి న స్తుతిః పరమేష్టినఃి 
(రఘువంశం-10-33) (ఆ దేవతలు ఇంద్రియాలతో తెలుసుకోవడానికి వీలు 
కానివాడైన ఆ భగవంతుని ఈ విధంగా ఆనందింపచేశారు. పరమపదంలో 
వేంచేసి ఉండేవాడైన అతని విషయంలో అది నిజమైన విషయాన్ని తెలిపేదే కదా! 
లేని విషయాన్ని ఆరోపించి చెప్పే స్తోత్రం కాదు కదా!) అనే విధంగా 
భగవంతునకువలె, లక్ష్మీదేవికికూడా ఉండే గుణాలను యథాతథంగా 
పలకడంకూడా సోత్రమై ఉంటుంది. ఎందుకంటే, 

(లోకైకేశ్వరి) లోకానికి ఈమె నాయకురాలు కనుక - అని అర్థం. 
ఈమెకు లోకానికి నాయకురాలుగా ఉండే స్వభావం ఏ విధంగా వచ్చింది? అని 


24 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


జగత్తెప్ప[గ్‌[) శేషిణీత్వమ్‌ ఎత్తాలే వన్గదెన్టాల్‌, 

(లోకనాథయితే)- లోకనాథనాయిరుక్కిఖ నారాయణనుక్కు 
దివ్యమహిషియాకైయాలే. 

“ఇబ్బనొత్త మేన్మైయె ఉడైయోమాన నమ్మె ఉమ్మాల్‌ పరిచ్చేదిక్కప్పోమో! 
” ఎన ప్పిరాట్టి తిరువుళ్ళమాక, “అదు ఒక్కుమ్‌. ఉముడైయ మేన్మెయై 
నిరూవిత్ఫోమాకిలన్లో నాబ్బల్‌ భబ్బురధీకళావతు. ఉమ్ముడైయ నీర్మెయై 
నిరూపిక్కుమ్బోదు మన్దమతికళాయి' రున్గుళ్ళ అస్మదాదికళుక్కుమ్‌ స్తోత్రమ్‌ 
పణ్జుకైయిల్‌ యోగ్యతై యుజ్డామ్‌” ఎన్టిజార్‌. 

(దాంతే)- “కరుణోజ్ఞ్వలసం వర్థితెయాయిరుక్కిజి కబ్బకక్కొడియే!” 

(దయాం తే విదన్‌) - దయైయావదు- “స్వార్థనిర పేక్షాపరదుః 
ఖాసహిష్టుతా” ఎన్టిటే దయాలక్షణ మిరుక్కుమ్బడి, అబ్బనొత్తిరున్గుళ్ళ ఉన్నుదైయ 
దయైయై అతియానిన్యుకొబ్బేన్‌ ఎన్టపడి. అజ్ఞనొత్త కృపైనమ్‌ పక్కలుణ్లో? ఎన్ను 
తిరువుళ్నమాక, “పాపానాం వా.... నాపరాధ్యతి” (రామా-యుద్ర-116-44) 
అంటే, 

(లోకనాథదయితే) లోకానికి అంతటికి నాయకుడై ఉండి నారాయణునకు 
ఈమె అప్రాకృతమైన పట్టమహిషి కనుక, ఆ విధమైన స్వభావం వచ్చింది? అని 
భావం. 

ఈ విధమైన అతిశయాన్ని కలిగిన నన్ను పరిచ్చేదించి పలకడం మీకు 
సాధ్యం కాదా? అని లక్ష్మీదేవి మనసులో భావించగా, “ఇది నిజం. నీ గొప్పతనాన్ని 
చూడగలిగితే కదా మేము నిన్ను స్తుతించడం వీలవుతుంది. నీ సౌలభ్యాన్ని 
దర్శిస్తే, అల్పజ్ఞాలమైన మాకు కూడా దానిని స్తుతించడానికి తగిన యోగ్యత 
ఉన్నది కదా” అని అంటున్నారు. 

(దాంతే) ఇది సంబోధన. కరుణతో చాలా వృద్ధి చెందిన కల్పలతికా! 

(దయాం తే విదన్‌) దయ అంటే - “స్వార్థనిర పేక్షాపరదుఃఖాసహిష్ణుతా” 
స్వార్థం లేకుండా ఇతరుల దుఃఖాన్ని సూచి సహించలేని స్వభావం అని కదా 
దయకు లక్షణం. అటువంటి నీ దయను నేను తెలిసికొన్నాను - అని అర్థం. 
ఇటువంటి కరుణ నా వద్ద ఉన్నదా? - అని లక్ష్మీదేవి ప్రశ్నించగా, “పాపానాం 


చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 25 


ఎన్జుకొణ్డు ఎమ్బెరుమాన్‌ దేవకార్యార్థమాక యాదొరు దివ్యమజ్ఞకవిగ్రహత్తె క్కొణ్జాన్‌, 
తదనుకూలమాక దేవరీరుమ్‌ వడివుకొళ్ళక్కడవదా- యిరుక్షైయాలే, అవన్‌ 
రాఘవనాయ్‌ క్కు అవతరిత్తపోదు, దేవరీరుమ్‌ శ్రీజనకరాజన్‌ తిరుమకళాన 
సీతైయాయ్‌క్కొణ్డు అవతరిత్తు, రావణనై పుత్రమిత్రకళాత్రాదికళోదు 
తరైప్పడుతుక్షైక్కాకవుమ్‌, శ్రీవిభీషణా బ్రూనై స్థాపిక్షైక్మాకవుమ్‌, అశోకైవనికైయిలే 
ఇరున్సు, కాట్టె వెట్టి నాడాక్క్మినాప్పోలవుమ్‌, కళై ప్పథిత్తు ప్పయిరాక్కుమాపోలవుమ్‌, 
అసన్నిరాసపూర్వకమాక సత్సాలనమ్‌ పబ్బుకెక్కాక రావణనై క్కొన్టరుళినవనన్తరమాక, 
తర్జనభర్సనాదికతై ప్పణ్ణిన రాక్షసికై కొల్లుకైయిలే ఉద్యుక్తనాయిరున్దుళ్ళ తిరువడియై 
క్కుణిత్తు ఉన్‌ పరమకృపైయై ప్రకటీకరిత్త పడియె బుద్ధిపణ్జిక్కొల్డు నిర్భయనాయ్‌ 
స్తోత్రమ్‌ పణ్జినేనెన్షిబార్‌ ఆళవన్నార్‌. 


వా శుభానాం వా వధార్తాణాం ప్లవంగమ!, కార్యం కరుణ మార్యేణ న కళ్చిత్‌ 
నాపరాద్ధ్యతి” (రామాయణం -యుద్ధకాండ,) (వానరా!, గుణాన్ని కలిగినవారు, 
తమను ఆశ్రయించినవారు పాపం చేసినవారైనా, పుణ్యం చేసినవారైనా, 
వధించదగివారైనా, వారి విషయంలో కరుణను చూపించాలి. లోకంలో తప్పు 
చేయనివారు ఎవరూ లేరు కదా!) అని నీ మాటనుబట్టె ఇది వ్యక్తమవుతున్నది. 
భగవంతుడు దేవతల కార్యాన్ని నెరవేర్చడం కోసం ఏ రూపాన్ని ఎత్తినప్పటికీ 
దానికి తగిన విధంగా ఉండే ఒక రూపాన్ని ధరించి, అతనిని అనుసరించే నీవు, 
అతడు రాఘవుడై అవతరించినప్పుడు నీవు జానకివై అవతరించి, రావణుని 
అతని బంధువులతోపాటు వధింపజేయడం కోసం, విభీషణుని ప్రభువుగా నిలపడం 
కోసం, అశోకవనంలో పది నెలల కాలం చెరసాలలో ఉండి, అరణ్యాన్ని నరికి 
నగరం చేసినట్లు, కలుపును పెరికి పంటను పెంచినట్లు, దుష్టులైన రాక్షసులను 
వధించి విభీషణునివంటి మంచివారిని కాపాడడం కోసం, రావణుని వధించిన 
తరువాత, అశోకవనంలో నీవు ఉండేటప్పుడు నిన్ను పడరానిపాట్లు పెట్టిన 
రాక్షసప్రీలను వధించాలని ప్రయత్నించిన హనుమంతుని ఉద్దేశించి మంచి 
మాటలను పలికి, అతనిని అద్దుకొన్న నీ గొప్ప కరుణను వ్యక్తం చేసిన రీతిని 
తలచి ఏ భయం లేనివాడనై, నిన్ను స్తుతిస్తున్నాను - అని శ్రీయామునులు 
పలుకుతున్నారు. 


26 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే 

నష్టం ప్రాక్‌ స్త్రదలాభత స్రిభువనం సంప్రత్యనంతోదయమ్‌ । 
శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతాప్రసాదాదృతే 
సంసృత్యక్షరవైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్షిచిత్‌ 131 


(ఈషత్‌త్వత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే నష్టం ప్రాక్‌ స్తదలాభత 
స్త్రభువనమ్‌)- “పృథివ్యప్పు ప్రలీయతే, ఆప స్తేజసి లీయంతే, తేజో వాయౌ 
లీయతే, వాయు రాకాశే లీయతే, ఆకాశ మవ్యక్తే లీయతే, అవ్యక్త మక్షరే లీయతే, 
అక్షరం తమసి లీయతే, తమః పరే దేవ ఏకీభవతి” (సుబాలోపనిషత్‌-2), 
ఎన్టమ్‌, “న బ్రహ్మో నేశానః నేమే ద్యావా పృథివీ” ఎన్టుమ్‌, “ఆనీదవాతం స్వధయా 
తదేకమ్‌”, “తస్మాద్ధాన్యం న పరః కించనాస” (తైత్తి-బ్రాహ్మ-2-8-9) ఎన్టుమ్‌, 
“తద్ధేదం తర్ప్యవ్యాకృత మాసీతొ” (బృహ-3-4-7) ఎన్టుమ్‌, “ఆసీదిదం తమోభూత 


8వశ్లో॥ వ్యాఖ్యానం: (ఈషకత్త్వత్మరుణా నిరీక్షణసుధాసంధుక్షణాత్‌ రక్ష గతే నష్టం 
ప్రాక్‌ తదలాభతః త్రిభువనమ్‌) “పృథివ్యప్పు ప్రలీయతే, ఆప స్తేజసి లీయంతే, 
తజో వాయౌ లీయతే, వాయురాకాశే లీయతే, ఆకాశమవ్యక్తే లీయతే, అవ్యక్తమక్షరే 
లీయతే, అక్షరం తమసి లీయతే, తమః పరే దేవ ఏకీభవతి” (సుబాలోపనిషత్‌) 
(భూమి జలంలో లీనం అవుతున్నది, జలం అగ్నిలో లీనమవుతున్నది. అగ్ని 
వాయువులో లీనమవుతున్నది. వాయువు ఆకాశంలో లీనం అవుతున్నది. ఆకాశం 
అవ్యక్తంలో లీనం అవుతున్నది. అవ్యక్తం అక్షరంలో లీనం అవుతున్నది. అక్షరం 
తమస్సులో లీనం అవుతున్నది. తమస్సు పరమాత్మలో లీనం అవుతున్నది) అని, 
“ఏకో వై నారాయణ ఆసీత్‌ న బ్రహ్మా నేశానః నేమే ద్యావాషృథివీ” (మహోపనిషత్‌) 
(నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, (బ్రహ్మ లేడు, శివుడు లేడు, ఈ ఆకాశం, 
భూమి లేవు), “ఆనీదవాతమ్‌ స్వధయా తదేకమ్‌, తస్మాద్ధాన్యం న పరః కించ 
నాసి (పంచభూతరహితమైన ఆ పరవస్తువు ఒక్కటే స్వధ అనే శబ్దంతో చెప్పబడే 
లక్ష్మీ దేవితో కలసి ఉన్నది. దానికంటే వేరైనది ఏమీ లేదు), “తద్ధేదమ్‌ 
తర్హ్యవికృతమాసీత్‌, తన్నామరూపాభ్యాం వ్యాక్రియత” (బృహదారణ్యకమ్‌ 8-4- 
7) (ఈ లోకం సృష్టికి ముందు నామరూపాలు లేనిది అయినది. తరువాత 


చతుఃశ్లోకి అ పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 27 


మషటప్రజ్ఞా తమలక్షణమ్‌, అప్రతర్మ్య మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః” 
(మనుస్మృ-1-5) ఎన్టుమ్‌, “ఒన్గుమ్‌ తేవు ములకు ముయిరుమ్‌ మగ్ర్‌గుమ్‌ 
యాదు మిల్లా వన్టు” (తిరువాయ్‌-4-10-1) ఎన్టుమ్‌ శ్రుతియోడు, స్మృతియోడు, 
ఆధార్‌ పాశురత్తోడు వాశియజ ప్రతిపాదిక్కిఐ ప్రళయత్తిలే, “నారాయణా 
ద్రహ్మా జాయతే, నారాయణాద్రుద్రో జాయతే” (నారాయణోపనిషత్‌) ఎన్టుమ్‌, 
“ఏకాకీ న రమేత” (తైత్తి. ఆర. ) ఎన్టుమ్‌, “బహుస్యామ్‌ ప్రజాయేయేతి” ఎనుమ్‌, 
“తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్‌” (తైత్తి-ఆనంద) ఎన్గుమ్‌, “తన్నామరూవాభ్యాం 


ప్రకృతిని శరీరంగా కల బ్రహ్మమై ఉన్నది. అది నామరూపాలు కలిగినది 
అయినది), “ఆసీదిదం తమోభూత మప్రజ్ఞాతమలక్షణమ్‌, అ ప్రతర్మ్యమవిజ్జేయం 
ప్రసుప్తమివ సర్వతః” (మనుధర్మ శాస్త్రం-1-5) (ఈ లోకం తమస్సులో 
లీనమైనదిగా, ప్రత్యక్షం కానిదిగా, అనుమానంతో కూడా ఊహించడానికి 
సాధ్యంకానిదిగా, శబ్ద రూపమైన తర్మంతో కూడా తెలియడానికి వీలుకానిదిగా, 
వేరు దేనివల్ల తెలియడానికి వీలు కానిదిగా, అన్ని వైపులా నిద్రిస్తున్నట్లు చేష్టలు 
లేనిదిగా ఉన్నది) అని, “ఒన్టుమ్‌ తేవుమ్‌ ఉలకుమ్‌ ఉయిరుమ్‌ మగుమ్‌ 
యాదుమిల్లా అన్య” (తిరువాయ్‌-4-10-1) (ఏ దేవతలు, ఏ లోకాలు, ఏ 
ప్రాణులు, ఇంకా ఏమీ లేని ఆ సమయంలో) అని శృతులతో పాటు, మనుస్మృతితో 
పాటు, ఆ్రారుల పాశురాలతో పాటు ఏ తేడా లేకుండా చెప్పబడే 
ప్రళయకాలంలో, “నారాయణాత్‌ బ్రహ్మా జాయతే నారాయణాత్‌ రుద్రో జాయతే” 
(నారాయణోపనిషత్‌) (నారాయణుని వల్ల (బ్రహ్మ పుట్టాడు, నారాయణుని వల్ల 
రుద్రుడు పుట్టాడు) అని, “స ఏకాకీ న రమేత” (అతడు ఒక్కడై ఉండి, ఆనందించడం 
లేదు) అని, “తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి, తత్తేజోసృజత” (చాందోగ్యః- 
6-2-3) (ఆ పరబ్రహ్మం నేనే పలువిధాలుగా కాగలను అని సంకల్పించింది, 
తేజస్సును సృష్టించింది) అని, “తత్‌ సృష్ట్వా తదేవానుప్రావిశత్‌, తదను ప్రవిశ్య 
సచ్చ త్యచ్చాభవత్‌.... సత్యం చానృతం చ సత్యమభవత్‌” (తైత్తిరీయ -ఆనందవల్లి- 
6) (దానిని సృష్టించిన తరువాత, ఆ పరబ్రహ్మం దానిని వ్యాపించింది. దానిని 
వ్యాపించిన తరువాత, వికారం లేనిదైన చేతనంగాను, వికారాలను కలిగినది 
అయిన అచేతనంగా అయినది. వికారం లేనందువల్ల సత్యం అనబడే చేతనంగాను, 


28 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


వ్యాక్రియత” ఎన్టుమ్‌, “సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్‌ 
యదా స్తే” (పురుష సూ-16) ఎన్టుమ్‌, “సర్వే నిమేషా జజ్జిరే విద్యుతః పురుషాదధి” 
ఎన్టుమ్‌, “ఆప ఏవ ససర్ణాదౌ తాసు వీర్య మపాసృజత్‌, తదండమభవద్దెమం 
సహస్రాంశుసమప్రభమ్‌, తస్మిన్‌ జజ్జే స్వయం (బ్రహ్మో సర్వలోకపితామహః, తతః 
స్వయంభూ ర్భృగవానవ్యక్తే వ్యంజయ న్నిదమ్‌, మహాభూతాదివృత్తౌజాః 
ప్రాదురాసీత్తమోనుదళ (మనుస్మృ-1-6,8,9) ఎన్గుమ్‌, “నాన్ముకన్‌ తన్నాడు 
దేవరులకోడుయిర్‌ పడైత్తాన్‌” (తిరువాయ్‌-4-10-1), “నాన్ముకనై నారాయణన్‌ 
పడైతాన్‌, నాన్ముకనుమ్‌ తాన్ముకమాయ్‌ శంకరనై త్తాన్‌ పడైత్తాన్‌” (నాన్ముకన్‌ 


వికారం పొందుతున్నందున అసత్యం అనబడే అచేతనంగాను - ఈ విధంగా 
బ్రహ్మం వికారం లేనిదిగానే ఆ (బ్రహ్మం ఉన్నది), “తన్నామరూపాభ్యాం వ్యాక్రియత” 
(బృహదారణ్యకం-3-4-7) (ఈ లోకాన్ని సృష్టించడానికి ముందు నామరూపాలు 
లేని తాను ప్రకృతిని శరీరంగా కలిగిన బ్రహ్మయై ఉన్నది. అది నామరూపాలను 
పొందింది) అని, “సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్‌ యదా 
స్తే” (పురుషసూ-16) (సర్వజ్ఞుడైన ఏ పరమపురుషుడు అన్ని శరీరాలను సృష్టించి 
పేర్లను పెట్టి వాటిని ఉచ్చరిస్తున్నాడో, సూర్యుని వంటి వర్ణాన్ని కలవాడు, ప్రకృతి 
మండలానికి ఆవలివైపున ఉన్నవాడు, అన్నివిధాలుగా గొప్పవాడైన ఈ 
పరమపురుషుని నేను తెలిసికొంటున్నాను), “సర్వే నిమెషా జజ్జీరే విద్యుతః 
పురుషాదధి” (తై.నా-8) (మెరుపు వంటి రూపాన్ని కలిగిన పరమపురుషుని 
నుండి అన్ని నిమేషాలూ(కాల స్వరూపం) పుట్టాయి), “ఆప వ్‌ ససర్ణాదౌ తాసు 
వీర్య మపాస్ఫజత్‌, తదండమభవద్దెమం సహస్రాంశుసమప్రభమ్‌, తస్మిన్‌ జజ్జే 
స్వయం (బ్రహ్మో సర్వలోకపితామహః, తతః స్వయంభూ ర్భగవానవ్యక్తే వ్యంజయ 
న్నిదమ్‌, మహాభూతాదివృత్తౌజాః ప్రాదురాసీత్తమోనుదః” (మనుస్మృ-1-6,8,9) 
(తరువాత, తన ఇచ్చతోనే శరీరాన్ని స్వీకరించిన భగవంతుడు, అవ్యక్తమైన 
ప్రకృతినుండి స్థూలరూపమైన మహాభూతాలు మొదలైన వానిని వ్యక్తంచే సేవాదై, 
అడ్డులేని బలాన్ని కలిగినవాడు గాను, ప్రకృతిని (పేరేపించేవాడుగాను 
ఆవిర్భవించాడు. ఆ భగవానుడు ప్రారంభంలో జలాన్ని సృష్టించాడు. అందులో 
తన శక్తి రూపమైన వీర్యాన్ని విడిచాడు. ఆ వీర్యం నుండి బంగారు వర్ణంకల 
సూర్యునివంటి కాంతిని కలిగినదైన అండం పుట్టింది. అన్ని లోకాలకు 


పితామహుడైన (బ్రహ్మ అందులో స్వయంగా ఆవిర్భవించాడు), “నాన్ముకనై 
నారాయణన్‌ పదైత్తాన్‌ నాన్ముకనుమ్‌ తాన్ముకమాయ్‌ శంకరనై త్తాన్‌ పదైత్తాన్‌” 


చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 29 


తిరు-1) ఎన్టుమ్‌-ఇప్పడి ప్రతిపాదిక్కప్పట్ట బ్రహ్మా ముదలాన సృష్టియై ఈశ్వరన్‌ 
ఉకక్కుమ్బోదు, “యద్భూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః 
వేదాంతా స్తత్త్వచింతా మురభిదురసి యత్సాదచి హై స్తరంతి” (శ్రీగుణ-4) ఎన్టుమ్‌, 
“ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలామ్‌” (శ్రీగుణ-2) 
ఎన్ముమ్‌ ఇవళ్‌ కటాక్షమడిమాక వాయ్‌త్తు ఉణ్ణావదు. 

ఇన్నముమ్‌, పిరాట్టిక్కు జగత్మారణత్వత్తిలే అన్వయముణ్లో? ఎన్ను 
నడాదూర్‌ అమ్మాళ్‌ పిళ్ళానై ప్రశ్నమ్‌ పజ్జ, “ఆవదెన్‌? ఇవ్వర్థత్తిల్‌ సందేహముణ్లో? 
“ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని, ప్రజా శ్చ ఉత్సాదయితవ్యాః” ఎన్టన్లో ఇరుప్పదు 
(నాన్ముకన్‌ తిరువందాది-1) (నారాయణుడు (బ్రహ్మను సృష్టించాడు. ఆ (బ్రహ్మ 
శంకరుని సృష్టించాడు) అని ఈ విధంగా వివరింపబడిన బ్రహ్మ మొదలైనవారి 
జన్మను సర్వేశ్వరుడు సంకల్పించినప్పుడు, ఇంతకుముందే ప్రస్తావింపబడిన 
“యద్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః వేదాంతాః 
తత్వచింతామురభిదురసి యత్సాదచిహ్నైః తరంతి, భోగోపోద్దాతకేళీచులకిత 
భగవతద్వైశ్వరూప్యానుభావా సా నః శ్రీరాస్త్రృణీతా మమృతరహరిధీలంఘనీయై 
రపాంగైఃి” (శ్రీగుణరత్నకోశం-4) (మురారియొక్క స్థావర జంగమ రూపమైన 
సృష్టిలోని హెచ్చుతగ్గులకు ఎవరియొక్క కనుబొమ్మల కదలికల కారణం 
అవుతున్నాయో, మురారియొక్క వక్షస్థలంలో ఎవరి పాదముద్రలను చూచి 
వేదాంతాలు పరతత్వ విచారణను నిర్ణయిస్తున్నాయో, భగవానుని 
విశ్వరూపానుభవాన్ని తన భోగారంభం అనే క్రీడతోనే ఏల గలిగిన ఆ శ్రీదేవి 
అమృత సముద్రంలోని కెరటాలను జయించే తన చూపులతో నన్ను చల్లబరచాలి) 
అని, “ఉల్లాస పల్లవిత పాలితసప్తలోకీనిర్వాహకోరకితనేమ కటాక్ష లీలామ్‌,” 
(ఉల్లాసంగా చిగురించేది, రక్షింపబడిన ఏడు లోకాలన నిర్వాహంతో మొగ్గ 
తొడిగేది అయిన అరమోడ్పు కన్నులను కలిగినది అయిన శీరంగనాధుని 
దివ్యమహిషి అని ఈమె కటాక్షంకారణంగానే సృష్టికార్యం సంభవిస్తున్నది. 

ఇంతేకాక, “లక్ష్మీదేవికి జగత్మారణత్వంలో భగవంతునితో సంబంధం 
ఉన్నదా?“ అని నడాదూర్‌ అమ్మాళ్‌, పిళ్ళాన్‌ను ప్రశ్నించగా, “ఇందులో ఏమి 
సందేహం? “ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని, ప్రజా శ్చోత్సాదయితవ్యాః” (మన 


పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


శ్లోకి - 


చతు 


30 


sR గ 


యా 


(శ్రీ యదుగిరి నాచ్చియార్‌ - మేల్మోటె 


చతుఃశ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 31 


!ఇవళ్‌ సహధర్మచారిణి యన్లో?” ఎన్గు అరుళిచ్చెయ్‌దార్‌ పిళ్ళాన్‌. 

ఆక, ఇప్పడి (శుతిస్మృతికళెన్న ఆభ్రార్‌పాశురమెన్న ఇవగ్‌థి 
అడియొగ్‌గీయవర్‌ పాశురమెన్న ఇవగ్‌గాలే ఈశ్వరన్‌ “తదైక్షత బహుస్యాం 
ప్రజాయేయేతి” (తైత్తి-ఆనంద) ఎన్ను సృష్టిక్కడవదాక పార్‌త్తరుళలినపోదు, (ఈషత్‌ 
త్వత్‌కరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే) అవన్‌ పార్వైక్కు అనుకూలమాయ్‌, 
కరుణాజలపరిపూర్ణమాయిరున్దుళ్ళ ఉన్నుడైయ కటాక్షవిక్షేపబ్దళాలే- యన్లో జగత్తు 
రక్షిక్కప్పడుకిఅదు. 

(నష్టమ్‌ (ప్రాక్‌ తదలాభతః) అమృతజలవర్చజ్ఞ్జళాయిరుక్కిఖ అన 
కటాక్షమిన్థియే ఇరుక్మైయాలేయన్లో “అసన్నేవ స భవతి” (తైత్తి-ఆనంద) 
ఎన్టిబపడియే నామరూపవిభాగానర్షమాయ్‌ కొజ్ణ ఇరున్దదు. 


ఇద్దరిచే కార్యాలు నిర్వహింపబడాలి, సంతానం సృష్టింపబడాలి) అని తల్లిదండ్రులు 
ఇద్దరూ కలసి సంతానాన్ని పొందాలని కదా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయికదా, 
ఈ లక్ష్మీదేవి భగవంతుని కార్యాలలో సహాయంగా ఉండే పత్ని కదా” అని 
తెలియజేశారు. 

అందువల్ల, ఈ విధంగా, శృతులు, స్మృతులు, ఆళ్వారుల పాశురాలు, 
వీటిని అనుసరించి మన పూర్వాచార్యులు అనుగ్రహించిన శ్లోకాలు మొదలైనవాటితో 
సర్వేశ్వరుడు “తదైక్షత” అని పూర్వం ప్రస్తావించిన ప్రమాణం రీతిలో సృష్టించడం 
ఆరంభించినపుడు “ఈషత్త్వత్మరుణా నిరీక్షణసుధాసంధుక్షణాత్‌ రక్ష్యతో అని పూర్వం 
తెలిపిన విధంగా భగవానుని కటాక్షానికి అనుకూలమైన కరుణాజలం నిండి 
ఉండే నీ కటాక్షాల ప్రసరణంవల్లనే ఈ లోకం రక్షింపబడుతున్నది. 

(నష్టం ప్రాక్‌ తదలాభతణ అమృతజలాన్ని వర్షించే ఆ కటాక్షం 
లేనందువల్ల కదా, “అసన్నేవ స భవతి, అసత్‌ బ్రహ్మేతి వేద చేత్‌, ఆస్తి బ్రహ్మేతి 
చేత్‌ వేద సంత మేనం తతో విదుః” (తైత్తిరీయ ఆనందవల్లి-6) (బ్రహ్మం అనేది 
లేదు అని ఒకడు భావిస్తే , అతడు ఉన్నా లేనివాడే అవుతున్నాడు, (బ్రహ్మ ఉన్నది 
అని ఒకడు భావిస్తే దానివల్ల, ఇతనడు ఉన్నవాడుగా గొప్పవారిచే 
తెలియబడుతున్నాడు) అనే విధంగా ఈ లోకం సృష్టికి పూర్వం నామరూప 
విభాగం లేనిదై ఉన్నది. 


32 చతుఃశ్లోకి ఖై పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


(సంప్రత్యనంతోదయమ్‌ )-కడుజ్యోడైయిలే నొన్ల పయిర్‌ మేకమేతి వర్షిత్రాల్‌ 
తేటుమాపోలే, నీర్‌ పార్‌త్తరుళుకైయాలే ఇప్పోదు ఆననోదయమాయ్‌త్తు. “ఆవదెన్‌” 
ఎన్నాల్‌, మహీమహీధథరజలనిధిరూపమాన జగత్తెన్ను తదంతర్వర్తికళాన 
దేవతిర్యజ్మనుష్య స్థావరరూపమాన చతుర్విధదేహప్రవేశమ్‌ పణ్ణియిరుక్కిజి 
ఆత్మకోటికళెన్న ఇవ గొగ్రి ఉడైత్తాయిగ్‌గి. 

(శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతా ప్రసాదాద్భతే)- “తస్య యథా 
కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” (ఛాందో-1-6-7) ఎన్గుకొణ్బు ఈశ్వరనుదైయ 
ఉత్పుల్లమాన తామరైప్పూప్పోలే ఇరున్లుళ్ళ తిరుక్నణ్‌మలరిల్‌ అ ల్లైకు. “మత్స్యః 
కమలలోచనః” (సహగస్రనామభాష్యమ్‌) ఎన్గుమ్‌, “మహావరాహః స్ఫుటపద్మలోచనః 
” (విష్ణు.పు. 1-4-26) ఎన్టుమ్‌, “రామో రాజీవలోచనః” (రామా. బాల. 20-2) 


(సంప్రత్యనంతోదయమ్‌) చాలా తీవ్రమైన అనావృష్టి లో ఎండిపోయిన 
పైరు, కారు మేఘం ఆకాశంలో అధిరోహించి వర్షిస్తే, మళ్లీ చిగురించినట్లు, నీవు 
కటాక్షించినంవల్ల అంతులేని గొప్పతనాన్ని జగత్తు పొందినది అయినది అని 
అర్థం. దీనికి భావం ఏమంటే? - భూమి, పర్వతాలు, సముద్రాలు మొదలైనవి 
అంతర్భవించిన లోకం గాని, దాని లోపల నివసించే దేవతలు, మానవులు, 
తిర్యక్కులు, స్థావరాలు అనే నాలుగు విధాలైన దేహాలలో ప్రవేశించి ఉండే 
జీవాత్మ సమూహాలు మొదలైనవానిని కలిగినది అయినది అని భావం. 

(శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతా ప్రసాదాదృతే) “య 
ఏషోంతరాదిత్యే హిరణ్మ్యయః పురుషో దృశ్యతే హిరణ్యశ్శశుః హిరణ్యకేశః 
ఆప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్ణః, తస్య కప్యాసం పుండరీకమేవమక్షిణీ” 
(ఛాందోగ్యోపనిషత్‌) (సూర్యుని మధ్యలో బంగారంవంటి అందమైన రూపాన్ని 
కల ఏ ఈ పరమ పురుషుడు కనబడుతున్నాడో, అతడు సువర్ణవలె అందమైన 
మీసాలను, కేశాలను, అన్ని అవయవాలను కలవాడు. అతనికి సూర్యుని వల్ల 
వికసించిన తామరపువ్వువంటి రెండు నేత్రాలు ఉన్నాయి) అని చెప్పబడే భగవంతుని 
వికసించిన తామరపువ్వు వలే ఉండే నేత్రాల అందం, “మత్స్యః కమలలోచనః 
” (తామర పువ్వంటి కన్నులన కల మత్స్య మూర్తి), “తతః సముత్‌ క్షిష్య ధరాం 
స్వదంష్టయా మహావరాహ స్ఫుటపద్మలోచనః రసతలాదుత్సల పత్రసన్నిభః 


చతుఃశ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 33 


ఎన్టుమ్‌, “కృష్ణః కమలలోచనః” ఇప్పడి మత్స్యమనుష్యాదివిగ్రహ- పరిగ్రహమ్‌ 
పణ్చినాలుమ్‌ కళ్ళ మజైక్కప్పోకాదేయిటే యిరుప్పదు. సర్వాజ్ఞజ్ఞళుమ్‌ 
మజైయుమృడియాక క్మవశమిట్టాలుమ్‌ కణ్ణె కృవచమిడువా నిలనిటే. ఆక, 
తామరైక్కణ్ణన్‌ ఎన్లెయాలే ఇవనుక్కు అవాప్తసమస్తకామత్వమ్‌ శొల్లప్పట్టదు. 


(అరవిందలోచనమనఃకాంతా) - ఇజ్జనొత్త వైభవత్తై ఉడెయనాయిరున్లుళ్ళ 


ఈశ్వరనుడైయ తిరువుళ్ళత్తిబ్కు ఉకప్పె ప్పణ్ఞుమవళాయిరుక్కుమ్‌. “భార్యె” ఎన్సాడే 
“కాంతై” ఎన్నానెన్‌? ఎన్ఫాల్‌, “జనక్కేబ్యుమ్‌ కోలమలర్‌ప్పావైక్కు అన్నాకియ ఎన్‌ 


సముత్ధితో నీల ఇవాచలోమహాన్‌” (వికసించిన తామర పువ్వుల వంటి రెండు 
నేత్రాలను కలిగినవాడు, నీలోత్పల దళంవంటి వర్ణాన్ని కలిగినవాడు, మహా 
స్వరూపి అయిన భగవానుడు తన కోరదంతంతో భూదేవిని పాతాళ లోకంనుండి 
ఉద్ధరించి, గొప్ప నీలపర్వతంవలె పైకి వచ్చాడు), “ఊనషోడశవర్నో మే రామో 
రాజీవలోచనః, న యుద్ధయోగ్యతా మస్య పశ్యామి సహ రాక్షసైః” (తామర 
పువ్వుల వంటి కన్నులను కలవాడైన నా రాముడు 16 సంవత్సరాలకు తక్కువ 
వయస్సు కలవాడు. దశరథుడనైననేను ఇతనిలో రాక్షసులతో యుద్ధం చేయగలిగిన 
యోగ్యతను చూడలేకున్నాను), “కృష్ణ కమలలోచనః” (తామర పూలవంటి 
కన్నులను కల కృష్ణుడు) అని ఈ విధంగా మత్స్య రూపం, మానవ రూపం 
మొదలైన ఏ రూపాలను ధరించినప్పటికి స్వామి నేత్రాల సౌందర్యం 
కప్పిపుచ్చుకోవడానికి వీలులేనట్లుగా ఉంటుంది. అన్ని అవయవాలను 
ఆవరించేటట్లుగా ఒకడు కవచాన్ని ధరించినా, తన కన్నులను కవచంతో 
కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాదు కదా. అందువల్ల, “అరవింద లోచన” (తామర 
పూలవంటి నేత్రాలు కలవాడు) అని అన్నందున, ఇతడు అన్ని కోరికలు 
నెరవేరినవాడు - అని చెప్పబడింది. 

(అరవిందలోచనమనః కాంతా) ఇటువంటి గొప్పతనాన్ని కలవాడై 
ఉండేభగవంతుని మనస్సును ఆనందింపజేసేదై ఉంటుంది, లక్ష్మీదేవి. భార్య 
అని అనకుండా, కాంతా( ప్రియమైనది) అని అనడం ఎందుకు? - అని అంటే, 
“ఉనక్కు ఎబ్ముమ్‌ కోలమలర్‌ పావైక్కు అన్నాకియ ఎన్‌ అన్చేయో” (తిరువాయ్‌- 


34 చతుఃశ్లోకి - పెరియవాచ్చాన్‌ సిళ్ఫై వ్యాఖ్యానం 


అన్ఫేయో” (తిరువాయ్‌-10-10-6) ఎన్టుమ్‌, “పిత్తర్‌ పనిమలర్‌మేల్‌ పావైక్కు” 
(తిరునెడు-18) ఎన్టుమ్‌, “అస్యా దేవ్యా మన స్తస్మిన్‌ తస్య చాస్యాం ప్రతిష్టితమ్‌” 
(రామా.సుందర-15-52) ఎన్టుమ ప్రమాణముణ్డాకైయాలే కాంతాశబ్దప్రయోగమ్‌ 
పణ్డుకిజార్‌. (ప్రసాదాద్భతే) - ఇబ్బనొత్తిరున్గుళ్ళ ఇవళుడైయ ప్రసాదత్తె యొబ్రియ. 

(సంస్ఫత్యక్షరవైష్టవాధ్వసు నృణాం సంభావ్యతే కర్టిబిత్‌ ) సంసృతి 
యావదు- ఐశ్వర్యమ్‌. అక్షరమావదు- కైవల్య మోక్షమ్‌. వైష్ణవాధ్వావాకిణదు- 
“న చ పునరావర్తతే, న చ పునరావర్తతే” (బ్ర.సూ-4-4) ఎన్టుమ్‌, “తద్విష్టోః 


10-10-6) (నీకు తగినదిగా ఉండే లక్ష్మీదేవికి ప్రియమైనవాడవు అయినందున 
నా ప్రేమకు లక్ష్యమైనవాడా!) అని, “పిత్తర్‌ పనిమలర్‌ మేల్‌ పావైక్కూ (తిరు 
నెడుదాండకమ్‌-18) (తామర పువ్వుపై నివసించే లక్ష్మీ విషయంలో వ్యామోహం 
కలవాడు) అని, “అస్యా దేవ్యా మనః తస్మిన్‌ తస్య చాస్యాం ప్రతిష్టితమ్‌, తేనేయం 
సచ ధర్మాత్మా ముహూర్త మపి జీవతి” (రామాయణం-సుందర-15-52) 
(ఈ సీతాదేవి మనసు ఆ రామునిలోనూ, అతని మనస్సు ఈ దేవిలోనూ 
ప్రతిష్టింపబడి ఉన్నది. అందువల్లనే ఈమె, ధర్మాత్ముడైన అతడు కొంచెం కాలం 
అయినా జీవించగలుగుతున్నారు) అనే ప్రమాణాలు ఈమెను ప్రియమైన పత్ని 
అని చెప్పినందున, “కాంతా” అనే శబ్దాన్ని ప్రయోగించారు. 

(సంస్కృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్టినిత్‌) సంసృతి 
అంటే - సంసారమండలంలో లభించే ప్రాకృతమైన సంపదలు. అక్షరం అంటే 
- నిత్యవిభూతిలో ఒక మూల పొందే ఆత్మానుభవం అనే కైవల్య మోక్షం. 
వైష్ణవాధ్వమంటే? “నచ పునరార్తతే నచ పునరావర్తతే * (ఛాందోగ్యమ్‌-8-15 - 
1) (ఈ ముక్తాత్మ తిరిగి ఈలోకానికి రావడం లేదు, తిరిగి లోకానికి రావడం 
లేదు), “తద్విష్టోః పరమపదం సదా పశ్యంతి సూరయః, దివీవ చక్షురాతతం 
తద్విప్రాసో విపన్యవో జాగ్భవాంసః సమింధతే,తద్విష్టోః పరమం పదమ్‌” (బుగ్వేదం 
-1-2-7) (విష్ణువుయొక్క ఆ పరమపదాన్ని నిత్యసూరులు ఎల్లప్పుడూ 
దర్శిస్తున్నారు, ఆ పరమపదం అన్నిటిని ప్రకాశింప చేసేవాడు, ఆకాశంలో 
ఉండేవాడు, జగత్తుకు అంతటికీ నేత్రంవంటివాడు అయిన సూర్యునివలె ప్రకాశం 


చతుఃశ్లోకి జ పెరియవాచ్చాన్‌ పిల్ఫై వ్యాఖ్యానం 35 


పరమమ్‌” (పురుష సూ.) ఎన్ముమ్‌, “పిణకొడుక్కిలుమ్‌ పోకవొట్టార్‌” 
(పెరియాట్ట్వార్‌. తిరు-4-5-2) ఎన్టుమ్‌- ఇప్పడి (శ్రుతియోడు, అజార్‌ 
పాశురత్తోడు వాశియజ (ప్రతిపాదిక్నిఖ పరమపదమ్‌. ఆక, ఇవ్వ!రికళిల్‌ 
అరవిందలో చనమనఃకాంతైయుడైయ ప్రసాదత్తెయొ కీయ మనుష్యరిల్‌ వైత్తుక్కొణ్లు 
ఒరువరుక్కుమ్‌ శ్రేయస్‌ వారాదు- ఎన్టిజార్‌ ఆళవన్నార్‌. 


శాంతానందమహావిభూతి పరమం యదహ్మ రూపం హరేః 
మూర్తం బ్రహ్మ తతో౭£_పి తత్రియతరం రూపం యదత్యద్భుతమ్‌ । 
యాన్యన్యాని యథాసుఖం విహరతో రూపాణి సర్వాణి చా 
న్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూధాని తే ॥ 4॥ 


(శాంతానంతమహావిభూతి పరమం యద్రృహ్మ రూపమ్‌ హరేః) శాంతి 
యావదెన్‌? ఎన్లాల్‌- “అశనాయా పిపాసే చ శోకమోహౌ జరామృతీ, షడూర్శిభి 
ర్విశుద్ధా” ఎన్గుకొన్గు (శ్రుతియిల్‌ శొల్లప్పట్టపడి. షడూర్మిరహితమాయిరుక్కు 


కలిగినది, విష్ణువు యొక్క ఏ పరమపదం ఉన్నదో, అందులో మేధావులు, 
స్తుతించడమే స్వభావంగా కలవారు, జాగరూకులై ఉండేవారు అయిన నిత్యసూరులు 
ప్రకాశిస్తున్నారు) అని, “పుణై కొడుక్కిలుమ్‌ పోకవొట్టారే” (పెరియాళ్వార్‌ తిరు- 
4-5-2) (తెప్పను ఇచ్చినా పోనివ్వరు) అని వేదాలతో పాటు, ఆగారుల 
పాశురాలతో పాటు తేడా లేకుండా పలికే పరమపదం. అందువల్ల, ఈ మూడు 
పురుషార్థాలను భగవంతుడైన అరవిందలోచనుని ప్రియపత్ని అయిన లక్ష్మీ 
యొక్క కరుణ లేకుండా వెడితే సంసారులలో ఎవరికీ గొప్పతనం కలుగదు - 
అని అంటున్నారు యామునులు. 


4వళ్లో Il వ్యాఖ్యానం: (శాంతానంత మహావిభూతి పరమం యద్రృహ్మ రూపం 
హరేః) శాంతి అంటే ఏమి అంటే - “ఆశనాయాపిపాసే చ శోకమోహౌ జరామృతీ, 
షడూర్శిభిః విశుద్ధాఖ” (ఆకలి, దాహం, శోకం, మోహం, ముసలితనం, మరణం 
అని ఈ ఆరు ఊర్ములను లేనిది) అని వేదవాక్యంలో చెప్పబడినట్లు ఆరు 


36 చతుఃశ్లోకి - పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


మెన్టపడి. ఇన్నముమ్‌, “అపక్షయవినాశాభ్యాం పరిణామర్ధిజన్మభిః, వర్జితః శక్యతే 
వక్తుం య స్సదా౭. స్పీతి కేవలమ్‌” (విష్ణుపు-1-2-11) ఎన్సుకొణ్లు 
వరాశరమవార్షియాలే ప్రతిపాదిక్కవ్పట్టవడి. షడ్భావవికారహితవ్‌ 
ఎన్టిబదాకవుమామ్‌. 

(ఆనన్ద)- “జ్ఞానానందమయం యస్య స్వరూపం పరమాత్మనఃొ ఎన్టిజి 
పడియే ఆనన్షరూపమాయిరుక్కుమ్‌. “ఆనన్టరూపమాయిరుక్షై యావదెన్‌?” ఎన్లాల్‌, 
తన్నె త్తానే అనుభవిక్కుమ్చోదు సుఖావహమాయిరుక్షై 

.... (మహావిభూతి)- “అబ్బులస్యాష్టభాగో౭.పి న సోల స్తి మునిసత్తమ, న 
సంతి ప్రాణినో యత్ర కర్మబంధనిబంధనాః” (విష్ణుపు-3-7-4) ఎన్గుకొణ్లు 
మహర్షికళాలే ప్రతిపాదిక్కప్పడుకైయాలే యాదోరిడత్తిల్‌ జీవసమూహముణ్లు, 
అజ్లే పరమాత్మ సన్నిధి ఉణ్ణాయిరుక్కుమ్‌. అదెజ్జనే? యెన్నిల్‌, “యస్యాత్మా శరీరం 


ఊర్ములను లేనిదై ఉండే భగవానుని స్వరూపం - అని అర్థం. ఇంతేకాక, “అపక్షయ 
వినాశాభ్యాం పరిణామర్ధిజన్మభిః, వర్ణితః శక్యతే వక్తుంయ స్పదాస్తీతి కేవలమ్‌” 
(విష్ణు పురాణం-1-2-11) (తరిగిపోవడం, నాశాన్ని పొందడం, మార్చును 
పొందడం, పెరగడం జన్మించడం అనే వీటిని లేనివాడుగాను, ఎల్లప్పుడూ 
“ఉన్నాను” అనే చెప్పబడే ఉండేవాడు, భగవానుడు) అని పరాశర మహర్షి చే 
చెప్పబడిన ఆరు విధాలైన వికారాలు లేనిది - అని కూడా చెప్పవచ్చు 

(ఆనన “జ్ఞానానంద మయం యస్య స్వరూపం పరమాత్మనః” (ఏ 
పరమాత్మ యొక్క స్వరూపం జ్ఞానానందమయంగా ఉంటుందో) అనే విధంగా 
ఆనందాన్నే స్వరూపంగా కలిగినది. అంతేకాక, ఆనందాన్నే స్వరూపంగా కలిగినది 
అని అంటే ఏమి? - అంటే, భగవానుడు తనను తాను అనుభవించేటప్పుడు ఆ 
స్వరూపం ఆనందాన్ని కలిగించేదిగా ఉండడం. 

(మహా విభూతి) “అంగుల్యగస్యాష్టభాగేపి న సోస్తి మునిసత్తమ, వసంతి 
ప్రాణినో యత్ర కర్మబంధనిబంధనాః” (ఓ ముని గ్రేష్టా!, కర్మ బంధాన్ని కారణంగా 
గల ప్రాణులు లేనిది అయిన అంగుళంలో ఎనిమిదవ భాగంలో ఒక భాగం 
కూడా లేదు) అని పరాశర మహర్షి పలికినందున, జీవులు ఉండే అన్ని చోట్ల 
పరమాత్మ కూడా వ్యాపించి ఉంటాడు. అది ఏవిధంగా? అంటే, “యస్యాత్మా 


చతుఃశ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 37 


యస్య పృథివీ శరీరమ్‌” (బృహ-5-7) ఎన్టుకొణ్ణు ప్రమాణముణ్ఞాకైయాలే శరీరత్తె 
యెొల్రిన్సన్చిటే శరీరి యిరువ్చదు. ఆక, “మవోవిభూతి” ఎన్ను 
దివ్యాత్మస్వరూపత్తినుడైయ విభుత్వమ్‌ ప్రతిపాదికృప్పట్టదు. 

(పరమమ్‌)- “పరో మా౭_ స్యేతి పరమః” ఎన్టిజపడియే ఇదుతన్నుడైయ 
నిరుపమత్వమ్‌ ప్రతిపాదిక్నప్పడుకిజిదు. “ఇదుక్కు ప్రమాణ మెన్‌ ? ఎన్న్టాల్‌, “న 
తత్సమ శ్చాభ్యధిక శ్చ దృశ్యతే”, జన సంద్భశే తిష్టతి రూప మస్య న చక్షుషా 
పశ్యతి కశ్చనైనమ్‌” (శ్వేత-6), “ఒత్తార్‌ మిక్ళారై యిలైయాయ మామాయా” 
(తిరువాయ్‌-2-83-2) ఎన్ముముణ్డాకైయాలే యచ్చబ్బత్తాలే “వచసా 
మాత్మసంవేద్యమ్‌” (విష్ణుపు-6-7-58) ఎన్టిజపడియే ఇదుతన్నుడైయ 
శరీరం యస్య పృథివీ శరీరమ్‌” (బృహదారణ్యకం-5-7) (ఎవరికి ఆత్మ శరీరమో, 
ఎవరికి భూమి శరీరమో) అనే ప్రమాణాల వల్ల ఇది స్పష్టమవుతున్నది. శరీర 
లేకుండా ఆ శరీరాన్ని వ్యాపించే ఆత్మ ఉందే అవకాశం లేదు కదా! అందువల్ల 
“మహా విభూతి” అని భగవంతుని ఆత్మస్వరూపం అంతటా వ్యాపించి ఉన్నది 
అని చెప్పబడింది. 

(పరమమ్‌) - “పరో మా స్యేతి పరమః” (ఎవని కంటే గొప్పవాడు 
ఇంకొకడు లేడో అతడు పరమ శబ్దంతో చెప్పబడుతున్నాడు) అనే వ్యుత్పత్తి ప్రకారం 
పరమాత్మ స్వరూపం సాటిలేనిది - అని ఈ పదంచేత చెప్పబడింది. దీనికి 
ప్రమాణం ఏమి? అని అంటే, “న తత్సమశ్చాభ్యధి కశ్చ దృశ్యతే” 
(శ్వేతాశ్వతరోవ నిషత-6) (ఆ పరవమపవపురుషునకు సమానుడుగాను, 
మించినవాడుగాను ఎవరూ కనబడడం లేదు), “న సందృ్భశే తిష్టతి రూపమస్య, 
న చక్షుషా పశ్యతి కశ్చ నైనమ్‌” (తైత్తిరీయ నారాయణమ్‌-1-10) (ఇతని రూపాన్న 
కంటితో దర్శించేటట్లు లేదు. ఎవరూ ఇతనిని కంటితో చూడడం లేదు) కానీ 
వేద వాక్యాలు ఈ విషయంలో (ప్రమాణం. ఆగ్వారుల ద్రావిడ వేదంలో కూడా 
“ఒత్తార్‌ మిటక్కారై ఇలైయాయ మామాయా” (తిరువాయ్‌-2-3-2) (సాటి 
వచ్చేవారు, మించినవారు ఎవరూ లేని ఆశ్చర్యకరమైనవాడా!) అని చెప్పబడింది 
తరవాత ఉండే “యత్‌” అనే శబ్దంతో “ప్రత్యస్తమితభేదం యత్‌ సత్తా 
మాత్రమగోచరమ్‌, వచసా మాత్మసంవేద్యం తత్‌ జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్‌” (విష్ణ 


38 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


ఆవాజ్య్మనసగోచరత్వమ్‌ ప్రతిపాదిక్కప్పడుకిఅదు. 

(బ్రహ్మ) “బృహత్వాత్‌ బృంహణత్వా చ్చ బ్రహ్మ ఇత్యభిధీయతే” 
(విష్ణుపు-3-3-22) ఎను శొల్లుకిఖపడియే కీర్రిచ్చాన్న మహావిభూతిశబ్దత్తాలే 
శాబ్బమాక ప్రతిపాదిక్కప్పడుకి అదు, ఆక, ఇప్పడి. పూర్వపాదత్తాలే 
షడూర్మిరహితమాయ్‌, తనక్కు సుఖావహమాయ్‌, నిరువమమాయ్‌, 
అవాజ్మానసగోచరమాయ్‌, బృహత్త్వ- బృంహణతగుణయోగియా యిరుక్కిజ 
దివ్యాత్మస్వరూపమ్‌ (ప్రతిపాదికృప్పట్టదు. 

ఇని, ఉత్తరవాక్యత్తాలే దివ్యమంగళవిగ్రహమ్‌ ప్రతిపాదిక్కప్పడుకిఅదు. 

(మూర్తం (బ్రహ్మ తతోల పి తత్రియతరం రూపం యదత్యద్భుతమ్‌) 
కీర్‌ ప్రతిపాదిక్కప్పట్ట అమూర్‌త్తమాన బ్రహ్మత్తిజ్కాట్టిల్‌ భగవానుక్కు అత్యన్తమ్‌ 
పురాణం-6-7-58) (జాతి మొదలైన భేదాలు లేనిది, వికారాలు లేనిది, మాటలకు 
అందనిది, స్వయం ప్రకాశమైనది, జ్ఞాన స్వరూపమైనది బ్రహ్మమని చెప్పబడుతున్నది) 
అనే విధంగా ఈ (బ్రహ్మస్వరూపం మాటలకు, మనసుకు ఇదమిత్థంగా 
తెలుసుకోవడానికి సాధ్యం కానిది అని చెప్పబడుతున్నది. 

(బ్రహ్మ “బృహత్వాత్‌ బృంహణత్వాచ్చ బ్రహ్మ ఇత్యభిధీయతే” (విష్ణు 
పురాణం- 3-3-22) (పెద్దదిగా ఉన్నందున ,ఇతరులను పెద్దదిగా చేస్తున్నందున 
బ్రహ్మమని చెప్పబడుతున్నది) అని చెప్పిన రీతిలో పూర్వం చెప్పబడిన “మహావిభూతి” 
అనే శబ్దంతో తాత్పర్యార్థంగా తెలుపబడిన బ్రహ్మస్వరూపంలోని విభుత్వం బ్రహ్మ 
అనే ఈ శబ్దంతో సాక్షాత్తుగానే చెప్పబడుతున్నది. ఈ విధంగా శ్లోకంలోని పై 
పాదంతో ఆరు ఊర్ములు లేని,తనకు తానే ఆనందం కలిగించేది, సాటి లేనిది, 
మనసుకు, వాక్కుకు అందనిది, తాను పెద్దగా ఉండడం, ముక్త జీవులను 
పెద్దవారుగా చేయడం అనేవి గుణాలను కల (బ్రహ్మస్వరూపం వివరింపబడింది. 

ఇక, శ్లోకంలోని రెండవ పాదంతో పరమపదంలో ఉండే దివ్యమంగళ 
విగ్రహం వివరింపబడుతున్నది. 

(మూర్తం బ్రహ్మ తతోపి తత్ర్రయతరం రూపం యదత్యద్భుతమ్‌) మొదటి 
పాదంతో చెప్పబడిన, రూపం లేనిది అయిన బ్రహ్మ స్వరూపం కంటే భగవానునకు 
చాలా ఎక్కువ ఆనందాన్ని కలిగించేది, రూపాన్ని కలిగినది, (బ్రహ్మ అనే పదంతో 


చతుఃశ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానం 39 


(వ్రీతిప్రకర్షజనకమాయ్‌, మూర్‌త్తమాయ్‌, (బవ్మాశబ్బ్ద వాచ్యమాయ్‌, 
అత్యాశ్చర్యమాయిరు క్కిఖదు యాదొరు దివ్యమబ్దళ విగ్రహమ్‌, అదు 
ప్రతిపాదిక్కప్పడుకిజిదు. “విగ్రహో....”* ఎన్టుమ్‌, అరూపీ హి జనార్దనః” ఎన్టుమ్‌, 
“న తే రూపం న చాకారః” (జితంతే) ఎన్టుమ్‌ -ఇప్పడి ఈశ్వరనుక్కు విగ్రహ 
మిల్లె యెన్గుకొణ్లు ప్రమాణజ్ఞళ్‌ ఉణ్ణాయిరుక్క, “దివ్యమ్‌ స్వరూపమ్‌” ఎన్గుమ్‌, 
దివ్యమంగళ వి గ్రహమెన్టుమ్‌ ఎజ్జనే? ఎను ఇప్పడి చ్చాల్లువార్‌ వేదాన్తనిష్టరుడైయ 
గోల్షియిల్‌ బపాష్మృతరానపేరిటే. ఆవదెన్‌? చోద్యవు వణ్మినాల్‌ 
పరిహరిక్కుమిత్తనైయొ రీయ ప్పరివాదియానిన్టీర్‌, ఇప్పడి ప్రమాణముణ్లో ? 
ఎన్టాల్‌, ఉణ్లు. అదెబ్బనే ఎన్టాల్‌, “య ఏషోల_ ౦తరాదిత్వే హిరణ్మయః పురుషో 


చెప్పబడేది, చాలా అద్భుతమైనది అయిన దివ్య మంగళవి[గ్రవాం 
వివరింపబడుతున్నది. “అరూపీ హి జనార్దనః” (జనార్దనుడు రూపం లేనివాడు 
కదా), ”న తే రూపం న చాకారో నాయుధాని చాస్పదమ్‌, తథాపి పురుషాకారో 
భక్తానాంత్వం ప్రకాశసే” (జితంతే-5) (నీ దివ్యాత్మస్వరూపం నీకోసం లేదు, 
స్వతంత్రమైనది అయిన ఆ రూపం భక్మూల కోసం అవుతున్నది. న నీ దివ్య 
మంగళ రూపం నీ కోసం లేదు, దివ్యాయుధాలు కూడా నీ కోసం లేవు, నీవుండే 
దేశమైన వైకుంఠం మొదలైనవి కూడా నీ కోసంగా లేవు. ఇవి అన్ని నీ భక్తులకోసం 
ఉన్నవి) భక్తుల సొత్తు అయిన నీవు ఈ విధంగా భక్తులకు పరతంత్రమైన 
విభూతులను కలిగినవాడవు, పురుషసూక్తంలో చెప్పబడిన సర్వాధికుడవై ఉందే 
స్వభావంతో వెలుగుతున్నావు) అని పరతత్వానికి తిరుమేని అని ప్రమాణాలు 
చెప్పేటప్పుడు, దివ్యస్వరూపమని, దివ్యమంగళ రూపం అని రెండు ఉన్నాయని 
చెప్పడం ఏ విధంగా - అని కొందరు తిరుమేనిని తిరస్మరించేవారు. వేదాలలో 
చక్కని జ్ఞానాన్ని కలిగినవారి గోష్టిలో చేరనివారు కదా. ప్రశ్న అడిగితే దానికి 
బదులు చెప్పడం మానివేసి, ప్రశ్న అడిగినవారిని దూషిస్తున్నారు. మీరు చెప్పే 
అర్భాలకు ప్రమాణాలు ఉన్నాయా? - అని అంటే, ఉన్నది. ఆ ప్రమాణాలు 
ఏమి? - అని అంటే, “య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే 
హిరణ్యశ్శశ్రుః హిరణ్యకేశ ఆప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్ణః, తస్య కప్యాసం 


* ఈ ప్రమాణవివరం తెలియలేదు. 


40 చతుఃశ్లోకి | పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


దృశ్యతే” (ఛాందో1-6-7)“సర్వే నిమేషా జజ్ఞిరే విద్యుతః పురుషాదధి”, (తైత్తి-నారా) 
“ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌” (పురుషసూ), “ధ్యేయ స్సదా సవితృమండలమధ్యవర్తీ 
నారాయణః సరసిజాసనసన్నివిష్టః, కేయారవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ 
హిరణ్మ్యయవపుః ధృతశంఖచ[క్రణ. (నృసింహ పురాణమ్‌), “కిరీటకౌస్తుభధరమ్‌ 
మిత్రాణా మభయప్రదమ్‌”, “నీబ్ణ పొన్‌ మేనియొడుమ్‌ నిజైన్దెన్నుళ్ళే నిన్గా[గ్రీన్లాన్‌” 


పుండరీకమేవ మక్షిణీ” (చాందోగ్య-1-6,7) (సూర్యునకు మధ్యలో బంగారంవలె 
అందమైన రూపాన్ని కల ఏ ఈ పరమ పురుషుడు కనబడుతున్నాడో, అతడు 
బంగారంవలె అందమైన మీసాలను, కేశాలను, అన్ని అవయవాలను 
కలవాడు. అతనికి సూర్యునిచే వికసింపజేయబడిన తామర పువ్వుల వంటి రెండు 
కన్నులు ఉన్నాయి), “సర్వే నిమేషా జజ్ఞిరే విద్యుతః పురుషాదధి” (తైత్తిరీయ 
నారాయణం-8) (మెరపు అంటి రూపాన్ని కల పురుషునినుండి అన్ని నిముషాలు 
పుట్టాయి), "వేదాహమేతం పురుషం మహాంతమ్‌ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌, 
తమేవం విద్వాన్‌ అమృత ఇహ భవతి, నాన్యః పంథా విద్యతేయనాయ” (పురుష 
సూక్తం) (వేద పురుషుడను అయిన నేను స్వరూప రూప గుణ విభూతులలో 
చాలా గొప్పవాడు, సూర్యుని వలె ప్రకాశించేవాడు, ప్రకృతికి ఆవలి వైపున 
ఉన్నవాడు అయిన ఈ పురుషుని తెలిసికుంటున్నాను. అతనిని ఈ విధంగా 
తెలిసినవాడు ఇక్కడే ముక్తుడు అవుతున్నాడు. మోక్షం పొందడానికి అతడు తప్ప 
వేరే గతి లేదు), “ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తీ నారాయణః 
సరసిజాసనసన్నివిష్టు, కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ హిరణ్మయవపుః 
ధృతశంఖచక్రొ (నరసింహ పురాణం) (సూర్యమండలం మధ్యలో ఉండేవాడు, 
తామరపువ్వు ఆసనంలో వేంచేసి ఉండేవాడు, బాహుపురులు, మకర కుండలాలు, 
కిరీటం, హారం అనే వీటిని కలవాడు, సువర్ణ మయమైన శరీరాన్ని కలవాడు, 
శంఖచ(క్రాలను ధరించినవాడు అయిన నారాయణుడు ఎల్లప్పుడు 
ధ్యానించగినవాడు), “కిరీటకౌస్తుభధరం మిత్రాణా మభయప్రదమ్‌” (కిరీటాన్ని, 
కౌస్తుభమణిని ధరించినవాడు, తన దరి చేరినవారికి అభయాన్ని ఇచ్చేవాడు 
అయిన భగవంతుని) అని ప్రమాణాలు, “నీజ్ఞ పొన్‌ మేనియొడుమ్‌ నిజైందు 


చతుఃశ్లోకి జ పెరియవాచ్చాన్‌ పిల్ఫై వ్యాఖ్యానం 41 


(తిరువాయ్‌- 5-5-7) ఎన్టుకొణ్గు ఇప్పడి ప్రమాణముణ్జాక్రైయాలే ఉన్నుడైయ 
అభిమతమ్‌ సిద్ధియాదు. 


(యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి) “అజాయమానో 
బహుధా విజాయతే” ఎన్టుమ్‌, “పిజప్పిల్‌ పల్‌ పిజవిప్పెరుమాన్‌”. (తిరువాయ్‌- 
2-9-5) ఎన్ముమ్‌ - ఇప్పడి ప్రమాణముణ్డాకైయాలే జనిజరాదిదురిత 
దూరనాయిరునుళ్ళ సర్వేశ్వరన్‌ తన్చుడైయ సౌలభ్యమ్‌ ఎన్టిజ గుణత్తె 
ఒప్పమిడుకైక్మాక “బహుస్యాం ప్రజాయేయ” (తైత్తి. ఆనంద) ఎన్ముమ్‌, “ఏష 
నారాయణః శ్రీమాన్‌ క్రీరార్ణవనికేతనః, నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాం 
పురీమ్‌” (హరివం-113-62) ఎన్టుమ్‌, “పహ దేవై రుదీర్ణస్య రావణస్య వధార్థిభిః 


ఎన్నుళ్ళే నిన్దాలిన్హాన్‌” (తిరువాయ్‌-5-5-7) దీర్ణమైన బంగారు శరీరంతో నా 
మనసులో నిండుగా వేంచేసి ఉన్నాడు) అని నమ్మాళ్వారుల దివ్య సూక్తులు అని 
ఈ విధంగా పలు ప్రమాణాలు ఉన్నందున భగవంతునకు రూపం లేదు అని 
అనడం సరి కాదు. 

(యాన్యన్యాని యథాసుఖం విహరతో రూపాణి సర్వాణి) “అజాయమానో 
బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిమ్‌” (పురుషసూక్తం) 
(కర్మమూలకంగా జన్మలేనివాడైనా, దయామూలకంగా పలు విధాలుగా పరమ 
పురుషుడు జన్మిస్తున్నాడు. అతని అవతారాలను జ్ఞానం కలిగినవారిలో గొప్పవారే 
తెలిసి కుంటున్నారు), “పిఅప్పిల్‌ పల్‌ పిజివిప్పెరుమాన్‌” (తిరువాయ-2-9-5) 
కర్మ మూలకంగా జన్మలేనివాడైనా, కృపా మూలకంగా పలు విధాలుగా జన్మించే 
స్వామి) అని ఈ విధంగా ప్రమాణాలు ఉన్నందున, జన్మ, నాశం, ముసలితనం 
మొదలైన దోషాలు లేని సర్వేశ్వరుడు సౌలభ్యం అనే తనగుణాన్ని వ్యక్తం 
చేయడంకోసం “తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి, తత్తేజోసృజత” (చాందోగ్యం- 
6-2-3) (ఆ పరబ్రహ్మం నేనే పలు విధాలుగా కాగలను అని సంకల్పించి, అది 
తేజస్సును సృష్టించింది) అని, “ఏష నారాయణః (శ్రీమాన్‌ క్షీరార్ణవ నికేతనః 
నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాం పురీమ్‌” (హరివంశం- 1138-62) 
(పాలకడలిలో పరుండి ఉండే ఈ శ్రీమన్నారాయణుడే ఆదిశేషుడనే పడుకను 
విడిచిపెట్టి మధురానగరానికి వచ్చాడు), “స హి దేవై రుదీర్ణస్య రావణస్య వధార్థిభి, 


42 చతుఃశ్లోకి - సెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 


(శ్రీ యతిరాజనాథవల్లీ తాయార్‌ - నరసాపురం 


చతుఃశ్లోకి జ్‌ పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 43 


అర్థితో మానుషే లోకే జజ్జే విష్ణు స్సనాతనః (రామా-అయో-1-'౧, “సంభవామి 
యుగే యుగే” (భ.గీ. 18-64) ఎన్టుమ్‌, “ఇచ్చాగృహీతాభిమతోరుదేహః 
సంసాధితాశేషజగద్ధితో౭ సౌ” (విష్ణుపు-6-5-84) ఎన్ముమ్‌, “విష్ణుత్వ 
ముపజగ్మివాన్‌” (రామా-85-18) ఎన్థుమ్‌ ఇప్పడి ప్రమాణ ముణ్జాకైయాలే 
అదితిక్కు ద్వాదశపుత్రనాయ్‌ క్కొణ్లు అవతరిత్త అవతారతోడుమ్‌, “తయరతన్‌ 


అర్థితో మానుషే లోకే జజ్జే విష్ణుః సనాతనః” (శ్రీ రామాయణం -అరణ్యకాండ- 
1-7) (గర్వించిన రావణుని వధను కోరే దేవతలచే ప్రార్థింపబడినవాడు, 
సనాతనుడు అయిన విష్ణువు మానవలోకంలో జన్మించాడు. ఆ విధంగా 
అవతరించిన ఆ రాముడే పరావస్థలో కంటే గుణంలో ఎక్కువగా ప్రకాశించేవాడు 
అయ్యాడు) అని, “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క తామ్‌, 
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే” (గీత-18-64) (సాధువులను 
రక్షించడం కోసం, దుర్మార్గులను నశింప చేయడం కోసం, వైదిక ధర్మాన్ని నిలుపడం 
కోసం ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తున్నాను), అని, “సమస్తకళ్యాణ గుణాత్మకోసౌ 
న్వశళక్తిలేశోద్ధృత ఖూతనర్శః, ఇచ్చా గృపీాతాఖి వుతోరు దేవాః 
సంసాధితాశేషజగద్ధితోసౌ” (విష్ణు పురాణం-6-5-84) (ఈ భగవానుడు అన్ని 
కల్యాణగుణాలను సహజంగానే కలవాడు, తన శక్తిలోని ఒక చాలా చిన్న భాగంతోనే 
సమస్త ప్రాణులను ధరిస్తున్నాడు. సంకల్పంతోనే తనకు చాలా ఇష్టమైనవి, 
పలువిధాలైవి అయిన రూపాలను ధరిస్తున్నాడు. ఇతడు జగత్తు అంతటికీ మంచి 
చేస్తున్నాడు) అని, “రక్షార్ధం సర్వదేవానాం విష్ణుత్వముపజగ్మివాన్‌” (రామాయణం -- 
ఉత్తరకాంద-85-18) (సమస్త ప్రాణులను రక్షించడంకోసం విష్ణువై ఉండే స్వభావాన్ని 
పొందాడు) అని ఈ విధంగా పలు ప్రమాణాలు ఉన్నందున, కశ్యపుని భార్య 
అయిన అదితికి పన్నెండవ కుమారునిగా అవతరించిన అవతారంతోపాటు, 
“దయరదన్‌ పెగ) మరదకమణిత్తడమ్‌” (తిరువాయ్‌-10-1-8) (దశరథుడు 
పొందిన మరకతమణి తటాకం) అని రామావతారంతో పాటు, “మణ్జిన్‌ పారమ్‌ 
నీంగుదజ్మే వడమడురై ప్పిఅందాన్‌” (తిరువాయ్‌-9-1-10) (భూభారాన్ని తీర్చడం 
కోసమే భగవానుడు ఉత్తర మధురానగరంలో జన్మించాడు) అనే విధంగా దేవకీదేవి 


44 చతుఃశ్లోకి - పెరియవాచ్చాన్‌ సిక్ఫై వ్యాఖ్యానం 


పెగ్‌ మరతకమణిత్తడమ్‌” (తిరువాయ్‌-10-1-8) ఎని రామావతార త్తోడుమ్‌, 
“మణ్జిన్‌ పారమ్‌ నీబ్బుదజ్కే వడమదురై ప్పిజిన్లాన్‌” (తిరువాయ్‌-9-1-10) 
ఎన్లిజపడియే దేవకార్యార్థమాక అవతరిత్తరుళిన రామకృష్ణాద్యవతారబ్దళోడుమ్‌ 

థి లాలు ౧ 
వాశియట. 


(తాన్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూఢాని తే) “రాఘవత్వేల 
భవత్సీతా రుక్మిణీ కృష్ణజన్మని, అన్యేషు చావతారేషు విష్ణో రేషాల_ నపాయినీ” 
(విష్ణుపు-1-9-144) ఎన్టిజపడియే అవ్వో అవతారవి గ్రహబ్లకుక్కు అనురూపమాన 
ఉన్నుడైయ అవ్వో అవతారబ్ఞళిలుణ్ఞాన దివ్యమబ్దళవిగ్రహత్తాలే. “ఉపేతం సీతయా 
భూయ శ్చిత్రయా శశినం యథా”. (రామా-అయో-16-10) ఎన్టుమ్‌, “భర్తారం 
పరిషస్వజే” (రామా-ఆర-80-40) ఎన్టుమ్‌- ఇప్పడి ప్రమాణముణ్బాకైయాలే 
గర్భం సఫలం చేయడం కోసం బలరాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు 
లతోపాటు తేడా లేకుండా అన్ని అవతారరూపాలను - అని అర్థం. 

(తాన్యాహుః స్వరూపరూపవిభమై గాఢోపగూఢాని తే) “రాఘవత్వేభవత్‌ 
సీతా రుక్మిణీ కృష్ణజన్మసు, అన్యేషు చావతారేషు విష్ణో రేషా నపాయినీ” (విష్ణు 
పురాణం-1-9-114) (ఈ లక్ష్మీదేవి, భగవానుడు రాముడుగా అవతరించినప్పుడు 
సీతగాను, కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్కిణిగాను, విష్ణువు యొక్క మిగిలిన 
అవతారాలలో ఈమె అతనిని విడువకుండా అతని వెంట అవతరించినదిగాను 
ఉన్నది) అనే విధంగా ఆయా అవతార రూపాలకు తగినవి అయిన నీ యొక్క 
సీత, రుక్మిణీ మొదలైన రూపాలలో నీవు ధరించిన దివ్య మంగళ రూపంతో, 
“స్థితయా పార్వ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా, ఉపేతం సీతయా భూయః చిత్రయా 
శశినం యథా” (రామాయణం -అయోధ్యా కాండ- 16-10) (చిత్తా నక్షత్రంతో 
కూడిన చంద్రునివలె చామరాన్ని చేతిలో ధరించి, దగ్గర ఉండే సీతతో కూడినవాడైన 
రాముని) అని, “తం దృష్ట్వా శత్రుహన్నారం మహర్షీణాం సుఖావహమ్‌, బభూవ 
హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే” (శత్రువులను నశింపజేసే వాడు, మహర్షులకు 
సుఖాన్ని కలిగించేవాడైన భర్తను చూచి వైదేహి సత్తను పొందింది, సంతోషాన్ని 
కూడా పొందింది. భర్త అయిన శ్రీరాముని కౌగలించుకొన్నది) అని ఈ విధంగా 
ప్రమాణాలు ఉన్నందున భగవానుని, ముందు తెలిపిన, ప్రతిరూపంతోనూ లక్ష్మీదేవి 


చతుఃశ్లోకి జ్‌ పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానం 45 


గాఢమాక ఆలిబ్బనమ్‌ పణ్జుమృడియతే యిరుప్పదు. ఆక, ఇన్నాలు శ్లోకబ్దళాల్‌ 
లక్ష్మీవిశిష్టమాన వస్తువే ఉపేయమాక క్కడవదు-ఎన్టత్తై అరుళిచ్చెయ్‌కిజార్‌ 
ఆళవన్గార్‌. 
ఆళవన్నార్‌ తిరువడికళే శరణమ్‌ 
పెరియవాచ్చాన్‌పిళ్ళె తిరువడికళే శరణమ్‌ 


చతుఃశ్లోకీభాష్యమ్‌ సమాప్తమ్‌. 


తయో యానాం. చాయా అయాం. చాయా అకకానాలా. 


దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నది కదా. ఈ విధంగా ఈ నాలుగు శ్లోకాలతో 
లక్ష్మితో కూడిన నారాయణుడే పొందదగిన ఉపేయం అని (శ్రీ యామునులు 
తెలియజేశారు. 


పెరియవాచ్చాన్‌ పిళ్ళై అనుగ్రహించిన చతుఃశ్లోకి మణిప్రవాళ వ్యాఖ్యానానికి 
ఆంధ్రానువాదం సంపూర్ణమ్‌ 


ఆళవందార్‌ తిరువడిగళే శరణమ్‌ 
పెరియవాచ్చాన్‌ పిళ్ళై తిరువడిగళే శరణమ్‌ 


